శ్రీ సాయీ నిలయ ప్రచురణము -8 


శ్రి మదృగవద్సీతావృతము 


(మూలము - తెనుంగు పద్యము) 





రచయిత: 
కీ.శే. శ్రీ బాపట్ల హనుమంతురావు పంతులుగారు 


ప్రచురణ కర్త' 
బాపట్ల వెంకట పార్థసారథి 
శ్రీ సాయీ నిలయమ్‌, 


చెరువు (P.O) PIN 522 113. 
గుంటూరు జిల్లా. 


ప్రధమ ముద్రణము 1926. ౨.౨౨౨౨౨౨. 1000 ప్రతులు 


ద్వితీయ ముద్రణము 1978 ..... . ...... ........ 1000 ప్రతులు 
తృతీయ ముద్రణము 2001 ..... .......... ..... 1000 ప్రతులు 


ఎవడు సకలంబు నందు విక్షించునన్ను 
నెవడు నాయందు. సకల మీక్షించుచుండు; 
జగతి వానికి నేంబరోక్షంబు నొంద, 

వాండు నాకు బరోక్షంబుంగాడు; పార్ట! 


మూల్యం రూ. 53/- సర్వహక్కులు ప్రచురణ కర్తవి. 


ఆశిస్సులు 
(ప్రధమ ముద్రణములోనివి) 


శ్రీమత్పరదేవతాయైనమః 


మీ పుస్తకమును స్టాలిపులాక న్యాయమునః జదివితిని. ధార పరిశు[భ్రముగనే యున్నది. 
తెలిగింపు మూలమున కనుసరించునదిగా నున్నయది. లక్షణదోషములుగాని, వ్యాకరణ 
దోషములుగాని లేవు. సర్వవిధముల రమణీయముగ నున్నయది. భగవంతుడు మీకింకను 
నిట్టి పరమార్ష ప్రయోజకములగు గ్రంథములను రచించుటకు( దగిన యాయురారోగ్య 
భాగ్యములను ప్రసాదించుగాక యని వేడుచున్నా( డను. 


కడియం, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, 
20-01-30 శతావథాని. 
+ 


| acknowledge with thanks the receipt of your “SRIMATH 
BHAGAVADGITAMRUTAM”. | found it interesting and | trust it will enjoy 
a large circulation. 


GUNTUR, (Sd) D.S. REDDI, Esq, B.A, 
8-01-30. (Oxon), 
District Educational Officer. 


శ్రీ గణేశాయనమః 


శ్రీ ర్భూయాద్బాపట్ల హనుమంతరాయ బాలకవయే. 


అందచందములులేని యసషగ్లంథములను జూచి సంతసించుటకంటె నత్యంత 
శ్రద్దాస్తిక్యములతో నీచే రచింపబడిన శ్రీ భగవద్గీతామృతమను సధ్గంధమును నేనా దరముతో 
నందికొని స్టాలిపులాకన్యాయమున నచ్చటచ్చట సవిమర్శముగా6 జూచి యానందించితిని. 
నేన కాదు, ఇతరులు కూడ నిల్లే యానందింతురని తలంచెదను. ఆహా! ఏమి? లోకములో 
"భారతఃపంచమోవేద" యని పెద్దలచే నెన్నంబడిన సంస్కృత వుహాభారతాంతర్గత 
శ్రీమద్భగవర్గీతామృతమను సద్ధంధమును బ్రతి శ్లోకమున కర్ణసందర్భముల విడువక యా 
బాల్యదశలో నాం ్రీకరించుటకును, అంతరాయ రహితముగ సమాప్తి నొందించుటకును, . 
ముడ్రింపించి ప్రకటించుటకును, నీకు నిట్టి యపారవుతిం గలుగ6 జేసిన పురాణ 
దంపతులగు నప్పార్వతీ శంకరులకు నాయానందపూర్వక నవుస్కృతుల నానరించఎ 
చున్నాండను. ఇట్టి సద్దంథరాజము నాంధ్రీకరించుటకు నీ జన్మాంతర సుకృతంబును 


గారణంబుగ నెంచెద. ఈ [గ్రంథకర్షయశంబును, నీ(గ్రంథరాజంబును, ఆచం(ద 
తారార్కము వర్ణిలుగాత. 


బాపట్ల, మంత్రవాది వేంకటశాస్రాశయ ఇత్తమ్‌ 
29-11-29. రిటైర్జు సీనియరు తెలుగు పండితుడు, 


బి. పాచ్‌. స్కూలు, బాపట్ల. 


శ్రిరస్తు 


శా బాపట్లాన్వయ దుగ్గసింధుశశికల్నా! యోహనూమంతరా 
యా! పూతాశయ! తావకాంధిత సు స 
రాపానమ్మున సంత సించితిని సర్వశ్రోత్రపేయమ్ముగా 
నీపాత్తమ్ము యశమ్మునింపెడును కోణీభాగమందెంతయున్‌. 


బాపట్లు ఇట్లు భవద్చేయో ఖిలాషి 
21229 ఇనుపకుతిక శంకరశాస్త్రి, 
శిరోమణి, 
—-———-+—_—+- 
ఖో 
శ్రీరస్తు 
ఆరవ ర్యా! 


తమరు రచించిన పద్యములతో6గూడ ము ద్రింపించి నాకుఃబంపిన శ్రీ భగవద్గీతా మృత 
(గంథమును గార్యభారముచే స్టాలీపులాకన్యాయవుగా6 దిలకించితిని. కవికుల 
నరోమణియగు శ్రీ తిక్కనయజ్య యేకారణముననో తెని(గింపని యీ గ్రంథరాజమును 
దవురాంధ్రకరించుట పరమాద్భుత సంతోషదాయకవముగుచున్నది. ఈ గ్రంథ మితర 
(గంథములవలె భావానుసారముగా6 దెని గించుట యెంతవారికిని నతిద్దుర్ణటమను విషయ 
మెల్ల వారికిని విశదమే. ఇట్టి దీనిని బ్రతిశ్లోకమునకుందగునట్లు పద్యములను వ్రాయుటలో( 


mw 


దమలా నర్చిన పరిశ్రమ మింతయన నలవి కాకున్నది. శ్రీ భాష్యకర్తలచే బహుశః ప్రతిపా దితమై, 


పంతితసార్వభౌములచే శాఘనియంబై, మహాయో గివర్యులచే ననుభూత రసాస్వాదంబై, 
సర్వ లోకపావనంబగు నిమ్మెహా గ్రంథమేందలి భావార్గసారంబు లెజుంగ నాబోంట్ల కలవి 
కాకుండుట సహజంబ. ఇట్టి యుపనిషత్సారంబు నెంతయో ప్రయాసపడి సేలక్షణ 
పద్యతూపమున నాంధధ్రీకరించి, గౌ రవభావంబున నాకొసంగినందుల కనెంతయు గృతజ్ఞుడ 
ఇట్టి భగవత్రైం౦కర్యమున6 బాల్గొన్న తమకు(6 జిదానందమయు6డగునా శ్రీకృష్ణదెవుండు 
చిరాయురారోగ్యాదుల నొసంగి, జ్ఞాననిష్టం ప్రసాదించి, భవజ్జ్ఞన్మంబును సఫలంబు6 జేయు! 
గాతమని యే నా సర్వేశ్వరుం ప్రార్థించువా6ండ. 

ఇట్లు, 
బుధ జనవిధియుడు 
ములుకుట్ల వేంకటకృష్ణశాస్తి, 
ఆ ర రగ 
శతావధాని. 


నీ 


లో 
ఈ పుస్తకము నక్కడక్కడ( జదివితిని. భాష సులభముగనుండి పాఠకుల కుపకారక 
నుగుచున;ది. ధారయందు సయితము గొగ్గులులేవు. తబిచు వమూలపదవఎలు 
క్‌ | yaar 1 
చేకొనబడియుండుటంజేసి యపార్హములకు6 బె క్కుదారులు గలుగుట కవకాశము అదు, 


ఆంధ్రగీర్వాణ విద్యాలయము, అవ్వారి సుబ్రహ్మణ్య శౌత్తి, 

కొవ్వూరు శతావధాని 

29-11-29 (సంస్కృతాం ధ్రసాహిత్యోపన్యాస కు6 డు) 
--భ- భాభా 


మీరాస( గిన “గీతామృతము” నక్కడక్కడ6 జూచితిని. శ్లోకార్థము తేటపడునటుల (దాక్షా 
పాకమున రచించిన యీ పద్యకావ్యము చాతుర్వర్థముల వారికత్యంతోపయో గముగ నున్నది. 
ఆధ్యాత్మిక విద్య నుపదేశించు నీ భాషా(గ్రంథ మాంధధ్రులె ల్లరకుం గడునాదరణీయము. 
అప్పికట్ల, కొండముది నరసింహం 
5-12-29 
—-————— 

కం. భగవద్గీతామృతమను 

నిగమాంతరహస్యమీవు నిపుణత్వమునన్‌ 

సుగమాంధ్రభాషబలుకుట 

జగదీశ్వరు కరుణగాక సామాన్యంబే. 


చీరాల, ధూపాటి కొండమాచార్యులు 
9-12-29. 

—_--—— 
గ్‌. గోపికలు మెచ్చ మురళిని గోపబాలు( 


డాగమంబుల6ంబాడిన యట్లు నివు 


పండితులు మెచ్చ( దచెను(గున6 బాడినావె 
యాగమాంతరహస్య గీతామృతంబు. 


చిరాల బందా ఆదినారాయణ 
9-12-29 


మన ధర్మగ్రంథములన్నిటిలో నుత్తమమగు “భగవద్గీత సంస్కృతములో నుండుటచేత 
సంస్కృత భాషాభ్యాసము లేనివారు పఠించుట యసాధ్యముగ నున్నది. కాన దానిని 
దెలుగున ననువదించి విషయమును సుబోధకము జేయసమకట్టిన శ్రీయుత బాపట్ల 
హనుమంత రావుగారి ప్రయత్నము శ్లాఘ్యము. ఈ కాలమున ధర్మ గ్రంధములందు శ్రద్ద6 
గల్పించుటయు నత్యవసరము. విషయ కాఠిన్యవలయను బట్టియంం సాంప్రదాయం 
వోషార్హములను బట్టియు భగవర్గీతానువాదము దుస్సాధ్యము. కావున నా గ్రంథరా జమును 
దెలు6గునం బద్యాత్మికముగ రచించి కృతకృత్యులై న శ్రీహనుమంతరాయలు ఆంధ్రజనుల 
కాదరపాత్రులనుటకు సంశయము లెదు. 


గుంటూరు, కొండ వెంకటప్పయ్య. 
15-12-29 
ఈ 
శ్రీరామా, 


మీ యాంధధ్రీకృత " భగవద్గీతామృతము”ను స్టాలీవులాక న్యాయముగం జదివి కడుంగడు 
సంతసించితిని. కడుమనోహరమగు సులభశెలిని రచియించి మిరు ఆంధ్రుల కృతజ్ఞతలకు6 
బాత్రుటై తిరి. గ్రంధగౌరవమున కించుకంతయైన కొజంత గలుగకుండ శెలి సులభమై 


— నలరారుచు రుచులీనుచున్నది. మి ప్రాక్షనపుణ్య విశేషము చేతనే యిట్టి 
పరమపవిత్ర [గ్రంథము నాంధ్రీకరించుట మీకు సమకూరినది. 


మహారాణీపేట, అడిదము రామారావు. 
విజయనగరము. Senior Telugu Pandit 
Maharajah's College. Vijayanagaram 
ఈ 
శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః 
వ. కవిరాయా! హనుమంతరాయ! విను సాకల్యంబుగా మేము నీ 
దవు గీతామృత పానమునజిలిపి యత్యానందవారాశిలో 
న విశేషంబుగ నోలలాడితిమి: దానన్‌ వ్యాసతాత్పర్యమున్‌ 
రవయేస్‌ బొల్తిచకుండ(జె ప్పతివి థీరవాతముల్‌ మెచ్చగన్‌. 
మ, పదమాధుర్యము, నర్జ్ణగౌ రవము, భావస్ఫూర్తియున, వాక్యసం 
పద, ధారాకలనావిశేషము, అసత్రజ్ఞాప్రభావంబు, స 
మ్మదమై స జ్ఞనగేయమై, సరసమై, మాన్యంబునై, దివ్యమై, 
విదితంబౌనటు కైత6జె ప్పి తివి నీవృత్తంబు సామాన్యమే. 


న్న 


న్న 


౭ 


a 


ల్‌ 


వేదోక్త కర్మల విధ్యుక్తము గం జేయ బనిలేదటంచును బలుకువేళ 
గొత్తక్రొత్తమతాలకు( బజుగులె త్తుచు నాగమంబుల( దూలనాడువేళ 
వ్యాసతాత్సర్యంబు ద్వైతభావంబని దుర్వాదములు మయలసొతంగువళ 
స్మార్తసిద్దాంతంబు మజిచి స్మార్తులు పర ధర్మములను జొజి( దలచువేళ 


సంస్కృతమ్ముసదువ( గోర్కి చననివేళ( 
(బవిమలాద్వైతభావంబు పాదుకొలిపి 

స్మార్తసిద్దాంతమును (బ్రోవ జాలినావు 

మహితవిజ్ఞాన! శ్రీ హనుమంతరాయ! 

స్వమతాచార పరంపరాకలితమై సంభావ్యమైనట్ట ధ 

ర్మముబన్‌ మిక్కిలి ప్రోత్సపాంచు కవితా(గంథమ్ములన్‌ వ్రాసిదే 
శము సేవింప జిరాయువున్‌ సుఖము నైశ్వర్యంబుగల్పించి చి 
త్త మెలర్సన్‌ నిను బ్రోచు నెల్లపుడు రాధాకృష్ణదేవుండొ గిన్‌, 


అబ్బరాజు విరరాఘవశర్మ సాహిత్య సరస్వతివివ్యార్హవ, 


అబ్బరాజు సూర్యనారాయణ శర్మ, ఎెద్యవివ్యాం, 
ఆశుకవి శతావధానులు, ఆదిపూడి నోదరరవులు. 


--భా భాభా 
శ్రీమత్సరదేవతాపతయేనమః 


లేమావి చివుళుల లె స్పసాపడి మింట బె ంటికోయిల గూయు విధము దై క్సి 
పనసతొనలు నంటిపండ్లు తేనియ(జొన్సి పచనంబు( చేసిన భంగి నడిచి 
అరప(టనిమిడి యో డరిన తెల్లుపడంతి చందోయి చందమందందు నిల్లిపిం = 
నెలబాలు చెలిమి కజ్బులు సాచిడిగిన వేలుపుటేజు నిరసించు నెపము6జూపి, 
పలుకు, రసమును, భావంపుంబటిమ ధార 

లాకట నొడ(గూరె జగములనుద్దరింప 

యాదవేం[ద్రుండు వోసిన యమృతమౌట 

నిలను సత్కిర్తి నియ్యది వెలయు గాత! 


ఇట్లు బుధవిధేయు(డు, 


పెళ్ళూరు శ్రీనివాసరంగేశ్వర శర్మ 


ఆసిస్సు 
(ద్వితీయ ము[దణములోనివి) 


గుంటూరు ఉభయ భాషాప్రవీణ, వేదాంతపారీణ, 
3-11-78 కవిశేఖర విద్యానాథ, కవితామహేశ్వర, 


శ్రీ మిన్నికంటి గురునా థశర్మ 


ఉభయభాషా ప్రవీణ పట్టోజ్ఞ్వలుడయి 
పాఠశాలల సినియర్‌ పండితుఃడయి 
నెకకృతులు రచించిన ధీకుశలు(డు. 
మాన్యవరితుండు మా హనుమంతరావు. 
గీతభావమెన్నొరీతు లగనిపెట్టి 
పాల్గువోవకుండ( బొదిగినాండు 


కలికమునకు6౦ గూడ6 గానరాదు నెరసు 
ముంచిపాకముఎుఎన గమించెను గృతి. 


గీతకు నేటి కెందటాొ లిఖించిరం యాం[ధ్రమునందు6 బద్యముల్‌ 
నూతన కావ్యకల్పనకు నూల్నొన కియ్యదె యేల వ్రాసెనా 
చేతము నందెలర్చిన విశిష్టపుజ్ఞానము సానం బెట్ట నీ 

రీతి గడంగినా6డని యెజింగితి వేంకట పార్థసారథీ! 
నాయనగారి (గంథము నొనర్చితి రెండవ ముద్రణంబు. భేష్‌! 
చేయ6గ6 దగ్గ కార్యమునుజేసి పితూణము వ! నా 


రాయణమూర్తి నీకును నిరంతర సౌఖ్యము భా గ్యవృ 
ర్హాయువు నిచ్చి ప్రోచును గుణావథి వేంకట వ 


ారస్ర్రాలాష్రైాలాలడ్టాా 


ప్రచురణకర్తకు ఆశీస్సులు: 


రాయపూర్‌ మధురకవి: 
శ్రీ మూలా పేరన్న శాస్త్రి, 


చ|| జనకుని యాజ్ఞ రామనరచం[దుడరణ్య వాసమున్‌ 
దొణకక జేసి మేల్లనియె దొల్లి; సమస్త మహీశ సంఘముల్‌ 
దనకు వశంబు చేసికొనె ధర్మతనూజుడు రాజసూయమున్‌ 
జనకుని యాజ్ఞచే( జలిపె చక్కగ వారల బోలె తండ్రి యా 
జ్ఞను గొని [గ్రంథ ము(ద్రణము సల్పుచు ధన్యతనంది నా వహో! 


చ|| దినమున సూర్యకాంతి నలు దిక్కుల తాంబ్రసరించి చీకటి 
న్నణచును. రేయి చంద్రికలు హర్ణము కల్లగ జేయు, నిట్లు ని 
వనయము తండ్రి గ్రంథములు నచ్చొనరించి తమంబు దోచుచున్‌ 
జనకుని కీర్తి నాంధ్రభువి సర్వము నింపితి, పార సారధ్‌! 


చ|| వినుమిది, యశ్వమేధమును వేడుక నెట్టులొ చేయవచ్చు, నూ 
తనముగ (గంధ ము[ద్రణము తానొనరించుట కష్ట సాధ్య, లర 
వును నిపుణత్వ మెర్పడగ పొల్పున ముద్రణ చేసి, పంచి, నీ 
కనువుగ నిల్చి పోషక మహాశయులె ల్లరు హర్ష మొంద, నీ 
కనిశము సాయినాథుడు దయామయుడిచ్చుత! సర్వ సౌఖ్యముల్‌. 


ప్రశంస 
DR గోటేటి వెంకట చలపతి రావు, కాకినాడ. 


“శ్రీ భగవద్గీతా మృతము” పునర్ముద్రణ జరుగుచున్నది. 
“ప్రశంస పాసిపంపువుని వూ గ. శీ బి.వి. 
| పార్థసారథి గారు కోరగనే, అది శీ శ్రీ సాయీశ్వరుని దివ్య 
: ॥ సంకల్పమని భావించి వాయ నుప క్రమించితిని. 





పూజ్యులు శ్ర బాపట్ల హనుమంతరావు గారు రచించిన గ్రంధములలో యీ భగవద్గీతా 
మృతము ఆణిముత్యమని చెప్పవచ్చును. మన పూర్వ జన్మ విశేషముచే ఆ అమృతము 
(గోలుటకు మనకందరకు అవకాశము లభించినది. ఎందువలననగా సామాన్య మానవునకు 
భగవష్రాప్తి (భగవద్దర్శనం) కలుగుటకు యీ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక 
సులభోపాయములు సూచించినారు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్దతి వారు యెన్నుకొని 
ఆచరించవచ్చును. 


మొదటి ఉపాయము: నిరంతర భగవన్నామ స్మరణము. మొదట్లో యిది కష్టతరమయినను 
అభ్యాసముచే సాధింపవలె నని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో మనకుపదేశము చేసి 
యున్నారు. మనస్సును క్రమముగ విషయవాంఛల నుండి మరల్చి భగవన్నామచింత 
నామృతమును (గ్రోలుటకు ప్రోత్సహించవలెనని భావము. 


రెండవ ఉపాయము . 11 అధ్యాయము - 55 వ శ్లోకములో స్పష్టముగా వివరింపబడినది. 
(“వుత్కర్మ.... పాణ్ణవ!") అర్జునా! ఎవరు నా కొజకే కర్మలు చేయునో (లేక నా 
సంబంధము- దైవ సంబంధమైన) కార్యములనే చేయునో, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మి 
యుండునో, నాయందే భక్తి గల్లియుండునో, సమస్త ద శ్య పదార్థములందును సరగమును 
(ఆసక్తి ని- మమత్తమును] వీడిచి వేయునో, మ్‌ ప్రాణులందును ద్వేషము లెక 
యుండునో అట్టవాడు నన్నువాందుచున్నాడు. 


మూడవ ఉపాయము : నిష్కామకర్మ - సామాన్య గృహస్తులు నిత్య సంసారిక బాధ్యతలు 
నెరవేరుస్తూ, నిత్య కర్మలు చేసుకుంటూ కూడా ఆ భగవంతుని చేరుటకు - పరమాత్మ 
అనుగ్రహము పొందుటకు, యీ భగవద్గీతలో ఉదహరించిన సులువైన పద్దతి నిష్కామకర్మ 


ప్రతి మానవుడు ఉదయము నిదలేచినది మొదలు రాత్రి పరుండు వరకునూ అనేక కర్మలు 
చేయుచునే యుండును. తాను చేయు సమస్త కర్మలను భగవానునికి అంకితమొనర్చి - 
అహంభావము కాని- కర్తృత్వ బుద్దిగాని లేక 1 అసర్త బుద్ధితో (ఫలాపేక్షలేకుండా) కర్మల 
నాచరించువానికి ఎ విధమైన పాపము అంటనేరదు. 


ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్దితో అసక్తముగా కార్యము లాచరించినచో కర్తకు వానిచే 

బంధ ముదయించదు. సంగమే (attachment) బంధమునకు కారణము. అసంగమే 

మోక్షమునకు హేతువు. కాబట్టి బంధ రాహిత్యమునకి - కర్మలను అనాస్తకముగా, 

పదా పంకటుగా భగవదర్పణ బుదితో ఆచరించంటటేం నిషమ్క్మావుకర్మ - అదియే 
—_ సక వ ఏ కృష్ట లో వచించు 

భగవదను [గ్రహమునకు హెతువు అని కృష్ణపరమాత్మ ఐదవ అధ్యాయము 

చున్నారు. 


సామాన్యముగా మనము చేయు కర్మలన్నియు భగవంతుని పరముగా ఫలాపేక్ష లేకుండా 
చేయుటవల్ల ఆ కర్మలన్నియు ఒకయజ్ఞముగా మారును. ఈ విషయమును శ్రీ బాపట్ల 
హనుమంతరావు గారు 


“నాకుగా కరముల సల్పి నన్ను పరమ 

గతి యనుచు నమ్మి మద్చక్తి గలిగి సంగ 

మమును విడనాడి, సర్వభూతములవెర 

ముడుగు నతడు తుదకు నన్నెబడయు-విజయ!” అని వ్రాసిరి 


మనకండరకును ఆ అమృతాన్ని పంచినారు. దీనిని గ్రోలి- జీర్ణించుకొని ఆచరణలో పెట్టిన 
వానికి పునర్జన్మ యుండదనుటలో సందేహము లేదు. 


అంతటి మహాభాగ్యము మనకందించిన పూజ్యులు శ్రీ హనుమంతరావు గారు కారణజన్ములు. 


నాల్గవ ఉపాయము : భక్తిభావము భగవంతుని పాదారవిందములను సప్రేమించుటెే! ఈ 
ప్రేమ పద్ధతి బహుళ వ్యావ్లినీ పొందినది. దీనినే ప్రేమ (10౪6) అను శబ్దములో నిరూవించినారు 
భగవాన్‌ 


" ధ్యానేనా౭ త్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా 
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే" (13-25) 


ఈ నాలు మార్గములడ్వారా ఆత్మ సాక్షాత్కారము లభించునను గీతా వాక్యము 


Ae, ML చ 
సృరణీయుము. 
లో 


ఈ భగవద్గీతామృతమును మనసారా ఏకా గ్రతతో చదివి శ్రీకృష్ణ పరమాత్మ సూచించిన మో క్షసాధ 
వాయుములఅతో వారి వారి మనస్సులకు నచ్చిన పద్ధతిని యెంచుకొని, ఆచరణలో పెట్టి 
తరించుడురుగాక! 

శ్రీ సాయీ ప్రభువు కోరు (1) నిష్ట (2) సబూరి ( ఓర్పు) అను రెండు కానుకలను దక్రిణగా 
వారి పవి[త పాదములకు సమర్పించి సంపూర్ణ శరణాగతి చెసుకొని శీ సాయీ నాథునికి 
నాజ్ఞాంగ వండ ప్రణామములు అర్పించుకొందము. 


దాలిపర్తి నారాయణరావు 
Advocate, Hyderabad. 
శ్రీరస్తు 


1. మహామహులు, మనదేశీయుతే కాక పర దేశస్తులును, 

భగవర్గితామృతమును గురించి పలువ్యాఖ్యలు వ్రాసిరి. 

దైవాంశ సంభూతులు రారు రామానుజా 
చార్యులు, శ్రీ శంకరాచార్యులు వారలకు తోచిన విధముగా 
వ్యాఖ్యలు వ్రాసిరి. 

స్తీ శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ శంకరాచార్యుల వారివి అనుసరించినట్లు తెలియుచున్నది. ఈ 
జగత్తులో కోట్లాది జీవరాసులు పుట్టుచు, గిట్టుచున్నవి. ఈ జనన మరణ కార్యమేమి? ఈ 
చరాచరవులను శాసించువారెవరు? శ్రి శంకరాచార్యులు అద్వైత సిద్దాంతవుు 
నుపదేశించినారు. జగత్తు- జీవులు- పరమాత్మ వేరు వేరు కాదు. తాను ఎచటినుండి వచ్చెను? 
మరణానంతరమెచటకు వెళ్ళును? భగవానుడున్నాడా?. ఎవరు? జీవుడు - జగత్తు- పరమాత్మ 
ఒక్కరే! ఇది దైవలీల. భౌతిక జీవితమునకు సంబంధించిన అజ్ఞానము తొ లగించుటకు - 
మానవజాతి సముద్ధరణకు భగవానుడు వ్యాసమహర్షిచే భగవద్గీతను పలికించెను. జీవుడు 
నేను- నాది- నావారను (భ్రాంతిని పడి, తాను వేరు - పరమాత్మ వేరను భావనలోపడును. 

శాశ్వతమైన ది- సత్యమైనది ఆత్మ పరమాత్మ అంశవుని, అంతటను నిండయున్నదని 
తె లుపునది భగవద్గీతామృతమే. 


2. నరుడు-నారాయణుడు - ద్వాపరమున అర్హునుడుగ, కృష్ణ భగవానుడుగ అవతరించిరి. 
కురుక్షేత్ర సంగ్రామ సమయమున నుభయపక్షముల అక్షౌహిణలను విక్షించి, పితృ, 
పితామహ, గురుమిత్ర, హితాదులను హతమొనరించి, రాజ్యమేలుటకంటిె, బిక్షా జీవనమే 
మేలని, యుద్ద మొనరింపనని పలికిన ఫల్లునకు పరమాత్మ చేసిన బోధ యీ భగవద్గీత 
జనన మరణములు సహజమని, చంపువారు - చచ్చువారు - నామమాత్రులని, సర్వవ 
తానే కర్తగా నిర్వర్తించెదనని - తుదకు యెల్లజీవులు తన యందే ఐక్యము చెందున 
కృష్ణభగవానుడు బోధించి, అర్హునుని యుద్దమునకు సంసిద్దు నొనర్చెను. 


3 భగవద్గీత 1 నుండి6 అధ్యాయములు. కర్మ యోగముగా 7 నుండి 12 భక్తియో గము౧ 
13 నుండి 18 జ్ఞానయోగముగా వివరము గా కృష్ణభగవానుడు విశదీకరించెను. నేను కర్త, 
అనుభావమును పూర్తిగా విడి, యే కార్యము చేయునప్పుడైనను నన్నేతలచి, నన్ను నవి 
నాకుగా సలిపి, నాకు సమర్పణచేసి, నన్నే సర్యమునకు కర్తనని భావించి, నిష్పలాపే 
కర్మములొనరించుమని అర్జునునకు ఆదేశించెను, శ్రీ కృష్ణ పరమాత్మ 

కర్మయోగము: జీవి పుట్టినదాది తుదివరకు నేదొక పని చేయవలయును. న్యాయసమ్మత, 
లోకహాతముగా, అభిమానము - అహంభావము విడి, ఫలాపేక్షను ద్యజించి, భగవంళ 





కొజకు అను భావమున చేసిన ధర్మ బద్ధమగును. అర్జునుడు క్షత్రియుడు. యుద్ధము 
స్వధర్మము అయినను “నేను బలవంతుడను-శత్రువుల బరిమార్చెదను లు లవ. 2) 
రాగద్వేషములకు అతీతుడై, అంతయు పరమాత్మక చెందును అను విశ్వాసముత్‌ 
యుడేము చేయుము. నీవు చంపుట- వారు మరణించుట లేదు - అంతయు నేనే కరన 
చేయుచున్నాను" అని విశ్వరూపము ప్రదర్శించి కృష్ణ భగవానుడు అర్జునుని అజ్ఞానము 
నడంచెను. “యదాయదాహి..... సృజామ్యహమ్‌" అని వక్కా ణీంచెను. 


5. భక్తియోగము: శ్రీ హనువు - నారద-తుంబుర-మీరాబాయి- రావుదాసాదులు 
అనన్యభక్తిలో మునిగితేలియాడినారు. ఆదర్శప్రాయులై ర. అనన్య భక్తి పిచ్చి వారి ప్రవర్తనగా 
దోచును. ఆ అమృత ప్రేమ భక్తిలో వారేమి చేయుచున్నారో వారెజుగరు. దైవమునందే 
మనసు లగ్నమై తన్మయత జెందుదురు. తమ చుట్టు యేమి జరుగుచున్నదో తె లియని 
స్థితిలో చరించెదరు. కీ.శే. శ్రీ బాపట్ల హనుమంతరావు గారు చెప్పినట్లు “నన్ను జూచు 
వాడు తన్ను దామజచును- తన్ను జూచువాడు నన్నుమజచు...." అదియే భక్తి యోగము 


6. జ్ఞానయోగము: భక్తియోగము జ్ఞానయో గమునకు దారితీయును. ప్రతి వ్యక్తి ఒక గురువు 
వద్ద శిష్యరికముజేసి, నిష్ట సబూరి ( ఓర్పు- విశ్వాసము) లతో గురువే దైవముగా తలంచి 
జ్ఞానమార్జించి మోక్షము పొందగల్నును. జ్ఞానయోగము వలన సంచిత ఆగామి కర్మలు 
నశించును. జీవుడు ముక్తి సమార్జించి పరమాత్మనుజేరును. 


కావున జీవుడు పరమాత్మను స్మరించుట, విద్యుక్త ధర్మము- సక్రమముగా నిర్వర్తించుట 
దేహాభిమానము వదలుట - ప్రతికార్యమునందును దెవమును తప్ప యితర మెరుగని 
తి ఆధ్యాత్మిక పరివర్తన జెంది తుదకు పరమాత్మయందైక్యము చెందుట. నాకు తెలిసిన 
గవర్గీతా సారాంశమిది. 


Cm 


fp 


స్వవిషయము: కృష్ణా జిల్లా మచిలిపట్టణమున విద్యనభ్యసించి, 'లా' డిగ్రీ గడించి 
నలుబడెండ్లు. న్యాయము- ధర్మము రెండు నేత్రములుగా ప్రవర్తించి, న్యాయవాదిగా సక్రమ 
సంపాదనతో సంతృప్తిజె ౦ది, భార్యావియో గము దరిమిలా, కుమారులవద్దకు హైదరాబాదు 
చేరి, బిడ్డలతో, బిడ్డల బిడ్డలతో కాలము గడుపుచూ, 75 యేండ్ల వయస్సున శ్రీ 
సాయినాధునియందు భక్తితో, ఆ ప్రభువు కృపతో కోపతాపాదులను, ఆయన పాదములవద్ద 
వదలి, త్రికరణ శుద్ధితో శ్రీ సాయిబాబాను ప్రార్థిస్తూ, వారి బోధలను పాటించుచున్నాను. 
శ్రీ సాయినిలయ ప్రచురణల జీవిత సభ్యుడనె యీ ప్రశంసా వాక్యములు వ్రాయగలిగితిని. 


సమస్త లోకాస్సు ఖినో భవంతు. 


ప్రశంస 


కేశిరాజు నరసింహారావు, MA. BL, 8.56. 
Rtd.D.P.O AAO 
R.R Lions Eye Hospital, Palakollu 





పూజ్యులు శ్రీ బాపట్ల హనుమంతరావు గౌరి రచన 
/ “శ్రీమదృగవద్గీతామృతము” తృతీయ ముద్రణమునకు 
'ముందుమాట' వ్రాయమని గురువర్యులు శ్రీ వేంకట 
పార్ధసారథి గారు ఆదెశించారు. వారి మాట శిరో ధార్యము. 
తెనుగునాట సాయినాధునిపై భక్తి భావన ఎర్పడుటకు వారి తండ్రిగారు రచించిన అనేక 
అమూల్య (గంధాలు యీ శతాబ్దములో భక్త కోటిని ప్రభావితము చేస్తున్నాయి. “శ్రీ సాయీ 
నిలయ ప్రచురణలు” అనే పూలమాలలో గీతామృతమనే యీ పుష్పము తిరిగి తెనుగునాటి 
గుబాళింపులు విరజిమ్మనున్నది. 1929 లో ప్రధమమున, 1978 లో ద్వితీయ ముద్రణముగా 
వేయి ప్రతుల చొప్పున ప్రచురింపబడినవి. కాని యీ ప్రతులెందును నేడు కానరావు. మూడు 
దశాబ్దములలో తృతియ ముద్రణము కావడము ఆనందదాయకము. శ్రీ పార్ట సారథిగారి 
కృషి ప్రధమ కారణము. భక్తుల (పేమ సహకారములు ద్వితీయకారణము. ప్రచురణ 
కర్తగారు చేసే నిత్యపూజలో సంకేతముగా శ్రీ సాయిబాబా (ప్రేరణ లేనిదే దేనిని ఆయన 
తలపెట్టరు - ఈ సమాచారమును వారు భక్తకోటికి విజ్ఞప్తి ద్వారా తలియచేయడముతో 
యెంతటి కష్ట కార్యమైనా, సునాయాసముగా పూర్తికావించడము అందరము యెతీగినదే! 
బాబా కోరిన రెండు పెసలును వారు యేనాడో స్వామికి సమర్పించినారు. "బాబాయే అన్ని 
చేసుకుంటారు, చూచి ఆనందించడమే వునవంతు”" అని వారు భక్తులతో తరచుగా 
ముచ్చటించుట పరిపాటి. 1973 నుండి శ్రీ సాయీ నిలయ ప్రచురణలుగా వారి తండ్రే 
గారి రచనలు, మరికొందరి మహనీయుల కృతులు, వారి స్వీయ చనలు, భక్తకోటికి 
అందజేయడము. మహాశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నది. ఎరి కృషికి అభినందనగా కొద్ది 
సంవత్సరాల క్రితం “ ఓమ్‌ శ్రీసాయిరాం" పత్రిక నిర్వాహకులు, గుంటూరు శ్రీ శిరిడీ సాయి 
సమాజం వారు “శ్రీ సాయితత్త ప్రచారకి” అని “శ్రీసాయీబంధు" అను బిరుదులిచ్చి 
సత్కరించినారు భక్తుల ఆనందమే శ్రీ పార్ధసారథిగారికి కొండంతబలము. 


ఈ మధ్యననే తండ్రి గారి రచన నారదభక్తి సూత్రములు “పేమామృతము" పేరున చక్కని 
రీతిలో అచ్చువేయించినారు. వెనువెంటనే శ్రీ సాయినాథుడు వారికి 'శ్రీ భగవద్గీతామృతము' 
ప్రచురణకు ప్రేరేపించుట మన అదృష్టము. 1978 ముద్రణములో దొర్లిన దొసగులను 
యీ ము[దదణములో సరిచేసినారు. 


ఈ (గ్రంధములో కవివరేణ్యులు తేటగీతి - ఆటవెలది- కంద పద్యములలో మూలక్ఞా కాలను 

Wp స లంద జాట్‌ 
అతి చక్కని రీతిలో చక్కని కూర్పు చేసినారు, కొద్ది వాటి చదువు నేర్చినవారు Mu 
విధముగా వ్రాసినారు. 1930 ప్రాంతములోనే ఉద్దండ పండితులు “చెళ్ళ ఎళ్ళ" వారు 
'ములుకుట్ల' 'బందా' 'అబ్బరాజు' 'మంత్రవాది' 'మిన్నికంటి' వంటి వారు యీ గ్రంధాన్ని 


బహుదా ప్రశంసించినారు. 


“భగవర్గతపై తెనుగునాట నేటికి అనేక (గ్రంథములు వెలుడినవి- అవి ఒకయెత్తు. ఈ 
(గ్రంథము మరియొకయెత్తు కవివరేణ్యులు తె నిగించిన ఎ పద్యానికి యెట్టి తాత్పర్యము 
అవసరములేని రీతిలో సాగినది. ఇది బహుధా ప్రశంసనీయము. ఇలా వ్రాయడము "బాపట్ల 
వారికే తగును. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏలనన రచయిత తల్లిగారు కీ.శ. చిన్న 
పున్మమ్మగారు సంస్కృతములో ప్రవేశము గలిగియుండి బాల్యముననే (గ్రంథములు 
చదివించినట్లు రచయిత ఒక రచనలో స్వయముగా విన్నవించుట నసటిగితిని. శ్రి బందా 
ఆదినారాయణగారీ కృతిని మెచ్చుకొని 


“పండితులు మెచ్చ తెనుగున బాడినావె 

యాగమాంత రహస్య గీతామృతంబు” అన్నారు. 

అంతియేకాదు పామరులు సైతము మెచ్చుకొను రీతిలో సప్త్రమాధ్యాయములో 
“వేదాహం సమతీతాని....” అనే మూలశ్లోకానికి కవి 


“జరిగినవి జరుగు చున్నవి 

జరుగంగా6 గలుగు భూత సముదాయంబే 

నెజు6గుదు - నను నొక డేనియు 

నెజు6(గంగను నెరండో మహేంద్ర తనూజా!” అని అనువదించినారు! 


నవమాధ్యాయములో “యధా కాశస్టితోనిత్యం....” అనే శ్లోకానికి 


"అన్ని యెడల వ్యాప్త ముగుచు మహా పాయు 
వాకసమున నెట్టు లమరియుండు"... అనే పద్యానువాదమును చూడుడు! ఎంత 
సులభముగా నున్నదో! 


ఈ విధముగా చక్కని జానతెనుగులో కవివరేణ్యులు (గంధాన్ని ఆసాంతం మనోహరమెన 
రీతిలో తెనిగించి మనకందించారు. 


ఈతృతీయ ము[దణము మనోరంజకమై యుండగలదనీ, శ్రీ సాయీ నిలయ ప్రచురణ 
ల కిదొక మణి పూస కాగలదనీ ఆశిస్తున్నాను. ఈ (గంధ ప్రచురణకు సహకరింఛిన అందరినీ 


గ 


శి సాయినాధుడు అను [గవాంచుగాక! 


ప్రశంస 
శ్రీ సత్రం వెంకటేశ్వర్లు, ప్రొద్దటూరు 
పూజనీయులు శ్రీ బాపట్ల వేంకటపార్థసారధి గారి 


ఆదేశానుసారముగా, అది శ్రీ సాయినాథుని కృపగ 
నెంది యీ వాక్యములు వ్రాయుచున్నాను. 





ఎందరో దివ్యపురుషులు నిస్వార్ధ సేవకై దెవాంశముతో అవతరించినారు. అట్టివారు 
సద్గురువర్యులు కీ.శే. శ్రీ పూజ్య బాపట్ల హనుమంతరావు గారు. 


oe) 


అపారములు - అమోఘయము, మానవుని కైహిక వారమార్ధికాభ్యుదయముల కవశ్యమైన 
సమయములు చారి రచనలలదం నిబిడీకృతమై యున్నవి. శ్రీ సాయినాథుని స్వప్న 
సాక్షాత్కారము- శ్రీ పుట్టపర్తి సత్య సాయీ ప్రభువుల ఆశీస్సులు పొంది- వేదాంత- ఆధ్యాత్మిక 
కాన ప్రబోధక రత్నములను మనకందించిన పుణ్యాత్ములు వారు. శ్రీ సాయీతత్త 
ప్రచార రచనల ద్వారా సత్యము శ్రీ సాయిచరణసేవా కార్యాచరణ. నిండు భక్తి విశ్వాసములతో 
కులతో ప్రత్యక్షముగా ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా జరుపుచు, 
కులవుత వర్షవిచక్షణ లేకుండ నెల్లరను ఆదరించి ఆతిధ్యమిచ్చి ఆశీర్వదించిన సమర 

] పంతులుగారు. నిజముగా వారి దర్శనభాగ్యము పొందిన 
దే బాటలో పయనిస్తున్నారు వారి పుత్రరత్నము, ప్రచురణ 
ర 


మె 
గ 


తండిగారియుందు గల భక్తి ప్రపత్తులే మూలధనముగా, పలువ్యయ ప్రయాసలకొ ర్చి 
శంతీగారి రచనలు మరల మరల ప్రకటించుచు - జనకుని కీర్తిని నలు దిశల వ్యాప్తిజేయుచూ 
“బాపట్ల” వంశమునకే వన్నె తెచ్చుచూ వాసి గాంచుచున్న శ్రీ బాపట్ల వేంకట పార్ట 
సారధీగారునూ దైవాంశ సంభూతులే. 


క. 


గురువును బెవంగా విశ్వసించి, సర్వత్రా సకల జీవులయందు తనగురువును విక్షింప 


C 
G 


ఎలుగారు తన రచనల ద్వారా మనలను గ్రహింప జేసినారు. అజ్ఞానాంధ 
కారమునబడి, అలమటించు జీవులను మేల్కొలిపి, భగవానుడెల్లె డల కలడని - తన మృదు 


ఒల్లో 


మధుర రచనలలో మనకెటుకపరచిన వారు, మహనీయులు మన పంతులుగారు. 


గవ్యుస్తానము సురక్షితముగా చేరుటకు, గట్టి నమ్మకము దృఢ సంకల్పము - 
కృషి- సాధన-మరియు మార్గదర్శకులై న గురువు అవసరము. నిక్కముగా అట్టిమార్గదర్శి 
మన ప్రచురణకర్త. 


భగవంతుడొక్కడే! సర్వవ్యాప్తి, సద్శురువూనొక్కడే! గురువు కూడ సర్యవ్యాప్తియేం 
యగుచున్నాడు. మనము ఓర్పు- విశ్వాసము లతో సేవించినప్పుడు మునకు గురువు 
శ్రీరామరక్ష. శిష్యుల క్కృడయున్నను తన సూక్ష్మ శరీరంతో అను[గ్రహించగల సమర్దులు 
సద్నురువులని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వక్కాణించిరి. ఇతర సద్గురువులను 
సందర్శించినను, వారిలో మన గురువును గని, తలవొగ్గి గౌరవించి, వారి బోధలును మన 
సద్గురువె వారిచే చెప్పించు సూక్తులుగా భావించవలయును. 


శ్రీ హనుమంతరావు గారి రచనలన్నియు అమూల్య రత్నములే! మానవ మానసికాలంకార 
భూషణములే! వారి భావ ప్రకటన- భాషానెపుణ్యము- పదజాలవరవడి వర్ణనాతీతము. చక్కని 
ఆధ్యాత్మిక సాధన గల పవి త్రహృదయులకు వారి రచనామృతము నిత్యము స్వాదనాసక్తిని 
గూర్చును. 


శ్రీ భగవద్గీతామృతము పద్యానువాదము సులభముకాదు. శాస్త్ర మర్యాదలను పాటిస్తూ 
తన సహజ్లెలిని మలిచి, భావము పూర్తిగా పొందుపరచి అందరకు అర్ధవుగురీతిలో 
అనువదించారు పంతులుగారు. భగవానుని కరుణ గడించిన సకలమూ సులభమగునని 
యా కృతి బుఎజువుపర్చినది. 


ప్రతి భక్తుడు శ్రీ భగవద్గీతామృతమును ద్రావి, భక్తి జ్ఞాన వైరాగ్య రూపములగు రుచులను 
యెల్లరకు పరిచయము చేయ పాఠకులను ప్రార్థించుచున్నాను. ప్రాపంచిక దుఃఖములందు 
క్రుంగి, కృశించు మానవులకిందలి బోధలు మనశ్శాంతిని, ఆనందమును - విజ్ఞానమును 
ప్రసాదింప సమర్దనియములు. 


ఇంతవరకు ప్రచురణకర్త గారి దర్శనభాగ్యము నాకు కలుగలేదు. పిచ్చుక కాళ్ళకు దారము 
కట్టి తన భక్తుని తన వద్దకు లాగునన్నట్లు, వారి పేమానురాగములతో నన్ను ప్రచురణ 
కర్తగారు తన దర్శన భాగ్యమును అను గ్రహించునని, వారి హృదయములో నాకు స్థానము 
కల్పించిన కారణముగ విశ్వసించుచున్నాను. 


పంతులుగారి కీర్తి ప్రతిష్టలు నెల్ల దిశల వ్యాపింపజేయుచున్న మన ప్రచురణ కర్తగారిని 
సాయీ కృష్ణ భగవానుడు సర్వవేళల సంరక్షిస్తూ, వారి ఆశయ సిద్దికి తోడ్పడి, వారిని, 
వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్య ఐశ్వర్యముల ప్రసాదింప గోరి త్రికరణ శుద్ధిగా 
ప్రార్థించుచున్నాను. 


(cr (6 


కొరణ జన్ములు 


భాషా ప్రవిణ-విద్యాలంకార 
DR CH. S.R.K. SARMA 
Reader ఆం(ధజాతీయ కళాశాల, 


మచిలీపట్టణము -521001 





శిష్ట రక్షణ, దుష్టశిక్షణ చేసి సమాజానికి సంపూర్ణమైన మార్పు తేవడానికి జన్మించేవారు 
అవతారపురుషులు. సమాజ పరిణామానికి అనుగుణమైన ఒక నూతన సిద్దాంతాన్ని 
ప్రతిపాదించి, సమాజముచేత దానిని అవలంభింప చేసేవారు ప్రవక్తలు. సమాజానికి 
అవసరమైన ఒక ఘనకార్యము చేయడానికి ఉద్భవించి, ఆ పనినెరవేర్చేవారు కారణ జన్ములు. 


మాన్యులు బాపట్ల హనుమంతరావు గారు కారణ జన్ములు. తెలుగు దేశంలో సాయీ 
భక్తిగంగను ప్రవహింపజేసిన మహానుభావులు వారు 


కవిత్వ మొక మహాశక్తి. ప్రతిభావంతుని చేతిలో ఉన్న ఆ శక్తి సమా జాన్ని పరవశింపజేస్తుంది. 
దుష్టప్రతిభావంతుని చేతిలో ఆశక్తి ఉంటే సమాజాన్ని శక్తిహినము చేస్తుంది. ఒక మహాభక్త 
కవి చేతిలో అదే ఆయుధము కవిత్వయోగమై ముక్తికి బాటలు వేస్తుంది. 


సహజ పాండిత్యుడు పోతనామాత్యుడిలా శ్రీకెవల్యపదంబు జేరుకొన్న వాడే. భక్తకవి బాపట్ల 
హనుమంతరావు గారు గూడా తన కవిత్య శక్తిని భగవదర్చ ణము చేసి, తాను భగవదను (గ్రహాన్ని 
వాంది, తన కవిత ద్వారా తెలుగు సోదరులు కూడ కృతార్ణులు కావడానికి సహాయపడ్డారు. 


భగవంతుడు చర్మ చక్షువులకు కనబడడంటారు. కనబడేది లోకము. వాటిలో ఉన్నవి శబ్ద 
స్పర్శరూపరసగంధాలు. అవి మనలోని పంచేంద్రియాల నాకర్షిస్తాయని, అది సృష్టికర్త చేసిన 
యేర్పాటు అని ఉపనిషత్తే చెబుతోంది. 


మనకు పరలోక విషయము కూడ యింతే. పరలోకానికి వెళ్ళిన వారు మళ్ళీ వచ్చి మనకు 
_ చెప్పరు. బతికి ఉండగా పరలోకము మనకి కనబడదు. ఈ స్థితిలో దివ్యదృష్టిగల 
మహాపురుషులు. అవతారపురుషులు. అలాగే కారణ జన్ములు కూడా భగవదనుభూతి 
తాము పాంది, లోకానికి అందిస్తూ భగవద్విశ్వాస్తాన్ని కలిగిసూ తవు కార్యము నెర 
వేరుసూంటారు. 


ar 


హనుమంతరావు గారు తమ జీవితములో అతిక్తిష్ట సన్నివేశములో బాబా వారిచే రక్షితుడే 
“ఎమి! నిన్ను పేక్షింతునా!” అని బాబావారి అభయాన్ని పొంది తాము లోటు లేకుండా 
జీవించడమే కాక భక్తులకు బాబా వారికి నడుమ ఒక వారధిగా భక్తుల యిబ్బందు లను a 
తీరుస్తూ వారిలో భగవద్విశ్వాసాన్ని నెలకొల్పారు. 


బాబావారి జీవిత విశేషాలు, భక్తుల అనుభవాలు వారి రచనలలో లభిస్తాయి. ఆయన బాబా 
వారి అను(గ్రహానికి పాత్రం కావడం వల్ల వారి రచనలలో ఒక పవిత్రత చోటు చేసుకుంది. 
అందుకే వారి రచనలు పారాయణ (గ్రంధాలయ్యాయి. నేను వారు రచించిన “ఎమి, నిన్ను 
పేక్షింతునా?” , “సాయినాధబోధామృతము'" పారాయణ చేస్తున్నాను. వారి" ప్రేమామృతమఎ” 
నారదభక్తి సూత్రాలకు సరళ వివరణమై (పేమ భక్తిని పంచిపెడుతున్నది. అనేక రచనలద్వారా 
భగవద్శక్తినిి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము, శ్రీ సాయిబాబాతత్త్వ ప్రచారము శ్రీసాయి బాబా 
ముహాసంస్థానాం[ధ్ర విద్వాంసులువారు. ఈ వుహాకవిలో శ్రీ హనువుంతరాయ కడు 
రచనావృుతము శాంతిని... ఆనందాన్ని అందిస్తూ బాబా వారి యెడల భక్తిని మొలు 
కెత్తిస్తూంది. ఈ ఉదాత్త వాజ్ఞయాన్ని ప్రచురిస్తున్న శ్రీ బాపట్ల వేంకటపార్థసారథి గారం 
బాబావారి అనుగ్రహాన్ని, తండ్రిగారి ప్రసాదాన్ని పొందడమేకాక భక్తజనులకు మహోపకారం 
బసిన వారు కూడా అవుతున్నారు. 


[Dr. చిజ్టావూరి శివరామకృష్ణ శర్మగారు (యీ వ్యాసరచయిత) శ్రుతిసౌరభం హరవ్చా. 
సంస్కృతి- వేద సంస్కృతి, భారతీయ చిత్రలిపి పఠన విధానికి మూల ప్రణవం మొదల గు 
పలు ముబ్యాంశములు రెండు భాగములుగా ప్రకటించినారు. విరి కృషి ప్రశంసనియవఎఎ. 
ధమ భాగం రూ. 20/- లు. ద్వితీయభాగము రూ. 32/- లు. కావలసిన వారు మైన 
ఉదహరించిన చిరునామాకు వ్రాసి తెప్పించుకొనవచ్చును.] 


( ప్రచురణకర్త) 


శ్రీ సమర్హ సచ్చిదానంద సద్గురు దేవుడగు శ్రీ సాయీ ప్రభుని 
కరుణవలన మీ అందజణసహాయు సంపత్తితోను, ఉభయ 
భాషాప్రవీణులు, “శ్రీ సాయీ ప్రసన్న బిరుదాంకితులు, 
పూజ్యులు, కీర్తిశేషులునగు వూ తండి శ్రీ బాపట్ల 
హనుమంతరావు పంతులుగారు వారి 22 వ యేట (1924) 
నాం(ీకరించిన “శ్రీవుద్భగవద్గీతామృతవుు” తృతీయం 
ము(దణము ముకందించు భాగ్యము నాకు కలిగినది. 





1929 సంవత్సరమునందియ్యది ప్రధమ ము[దణము జరిగియుండెను. ఈ (గంధమును 
గూర్చి పూజనియులు, పండితోత్తవుులు, మహానీయులునగు పెక్కురు అందించిన 
అమూల్యాభిప్రాయములు, అభినందనలు. పూర్వ ముదణమునందు ప్రకటించినటై 
యులచును పొందు పరుపబడెను. 


నా తండ్రిగారియ్యది యనువదించు సంవత్సరమున నేను జనన మొందుటను చేసి నాకీ 
పార్రసారథి నామధేయమును వారు ప్రసాదించి, నన్ను అను గ్రహించుట కారణముగ నాకీ 


వరత యందాసక్తి మెండుగ నుండెను. నా బాల్యము 12 సంవత్సరములు మాత్రము 
నా తల్లిదండ్రుల యొద్ద నుండ గలుగుటచే వారిని ప్రత్యక్షముగా సేవించు భాగ్యము 
నాకు భగవానుడు ప్రసాదించి యుండలేదు. తల్లిదండ్రులకు సేవలు చేసి వారి మన్నలను 
పొలద గలుగు భాగ్యము అర కొ తదరు పుణ్యులకొ గాని అందరకు నసాధ్యనునియే నా 
త అంలు 


భూప్రవక్షణములు- యోగము లేల? 
పాణనియుమంబు లెల? కర్మంబులు లేల? 


న 


$ లకును. (పుండరీక చరిత్రము) 


£) 


లీ 
ందియు గురుభావము నా మానసమునం దంకురించి, ఆయ్యది మహావృక్షమె 
తుదకు వారె “శ్రీ సాయీ ప్రభువు" అను బుద్ది నాయందు స్టిరపడినది. 


నన ఇ 
fh 3 
మ 

స 

|. 3 
(3 4 

ఛ్‌ v3 


సై 
త్తే 
5 
x3 ఛా 2 
ఆ (9 2 
TG 2 3 
tg 3 
3 3 [0 
ర వి, 
v2 fe ర్‌ం 
(9 yd 
ty, aro 
5 35 సు 
h 0 య. 
ల 
గ 33 
CE 
y2 y3 2 


క పాందుచుండః 


క్రీ 
శ 


hy 


అబు తప 


ఒర యీ 
యా ఆలో 


రమే 


ఇ 
oo 


న్‌ 


45) 


ష్‌ 

ఇ 

నీ 
0౮ 


దణ ం me) 
రా న 
చల లై సుచి 
Ong =, ~ ఇం రం 
£3 pgs 2 5 
33 i an 2 
న గ ళల 3 
Ye ve 93 3 9 
"2 << wg 3 
గ Oo an, mm 
3B అ లోక స్‌ 
| ౪92 ౧ సో 
న స ఇ గ 3 
గ్‌ లి 55 0 2 
స 
౧ mi న్‌ వి 
v2 @ 32 
Yeo g' 
Gaga a3 

. ' స్తై ఆ 
TOE: 

Greg te 
గ్‌ ౪ 
Da 
Aad 30 
టం BY 
Mid 6 w 
తి కు ణు 6. 
“2999 
nC 
REE 
CG గ్గ oi 
| స. F గ 
స 12) sa 9 2 
3, » 2 2 y ( 
9 7 


౮ సా ష్ట్ర ఇధి a ] 
r : 3 స్స 
3 hy 73 ft ౧0 


MR mm 
Co లే il 
pn 


(6 


లో 


gw 


జ 


ఆటలు 
Chas 


శ్వరుని న 


కు 7-11-1973 నమా తండ్రిగారు శ్రీ సాయీ 


గ 
Cn 


ల్‌ 


0 


47 
హీ 
I) 


65 నాఏ 


చ్‌ 


9 al 


Nn 

5s 

స్ట 

ను 

యై 

3. 
నగ 

% 

3 

9 

సగ 

స 

re) 

స్ట 

v3 

షి 

ల్‌ 

0 

3 «3 
Fis FE 
8 0) 
1 “3 
a ళ్‌ 
గ 33 
133 
sh 
nD c= 
I e 
‘ “HA 
yp wu) 
ళో 
ల 
fy క్‌) 
a} (ల 
1 ఇ! 
ళో | 
3 re 
<3] సై) 


Ye 3 ట్ర శే 
¥ 9 3 
ల f2 
క లై ౯ 3 
7 bE 
స 
గ ఎం ba [00 
y2 
fh 9 ౧ 3 
oo 3 
Fes 9 
2 api fa 
fo 3 స 
ha? 
. EN By 
త్‌, Y3 We) bh 
A925 
ww ఈం 3 
G3 * mw 
3 ౧ bp 4a 
స ౫ 
91 స్ప! 
nc 
3 3 బి అ) 
ca వ్‌ న్‌ 
మ షం 3 
క Ee 
“2 oO ప క్‌ 
స్త్‌ “a y3 గ) 
ry 5 G 
ఖై || a Jt ౮ 
Hd v2 ww 13 
i 43) 
గ్ధ్‌ r) 3 ౧ 
౯ x3 న్న v2 
గచ సా ® 
స a4 
క 09) 
ఖ్‌ 3 2 లఫై! 
శ్‌ 1 Caw) 
be Yo, put 1p 
/ వలీ (0 we) 
rene 
YY, ల Fa “J 
Tr Ne pI 2) 
/ ల 
/] క... 
| న. | () 
nh ry) [00 
fo ఇ) i న Su 
va} an గ్‌ ta 


Ya 


by లో 
జ జు ఆ pn ఎ 


మచి 

మ బల 
4‘ 
షా 
న్‌ 

Mag 


MEN 


Se tS he ohh 1 ఇ 


ద I Wes క 
ఆలూ గయ్యముం 


~ 
Ww | 


dh (ఆ Dh ( 


కమ సుం ల్‌ 


ww 
wD 
i 3 
me 

క A 
wa థా ఇం 
ET 3. 
2 పోటి 
“శా fg 
ల్ని f 
"BB 
v3 త 
ఖ్‌ vad 
YA ar గ 
Dy 
A స వ 
J Pr 
Sab) 
YI It 
f3 va 3 


హల షే నే ళల 
స 2 1 “3 
స్‌ 3 క ] శ గ J 2 
te) wp స గ 0 వ క్‌ లి ry 1 
ee Pa = ma A ha 
ళ్‌ [4 ల 1] "2 3 స r 3 ౯ % fi} బ్‌ ‘2 
a } 3 || | భే స స్టే fp 3 «3 [1 య శ 2 
మ. nT Pe వ 
é ‘ et శీ f | Ff 
న 9 3 v3 G6 ) pe 31 hh f స 3 x) ప 
హు య త mas 3 33 hb 
sh mye మ శ్‌ ౧ iP ug 3 0 
Teg aD 3 iy : ట్ల ళ్‌ Re a} 1 
7 గీ ఓ ౮0) ల ఆ c(h / కస ౭ ల [3 ల్‌ 
న. న నే. స ట్ర 
2 ava hh | ( స SS nee n Gw 9 
నం. a 9 కశ (౮ x) ww ౧) 0 నీ t3 J . ‘3 we 
7 "2 nq సై / | ల | 
Ne] 3} fr v3 u "y 3 3 1 క 2 i 3 r ఈ 3 ఆ Can) J 3 
( గ్రే (౧ v3 % 39 9 se గే 13 bb a జా x3 —_ 63 09 3 3 r 00 
mae న్‌ Va i క్‌ cg 9 కో % 5౧౮ ల yy" | fon 
శో # ) ep ce స్ట 3 u 22 r = 3 ఇ Cr క్‌ «da x3 4 f న్‌ 
( 3 1 /ం గ] నా v3 :3 ఫ్రై, గ్‌ yr ‘ co "3 x 3 ర్స ర్తె గ {0 శౌ 
Sas న ట్‌ ర స న! ణ్‌ 3 mn 
roe 3 స! స | బళ న 3 లి 
జ సం స +] వ 3 na 9 3g న I s3 13 
dha meee NF gs 3 స 3 సప గ (3 ప ప f a) 5 mt 
"re i ౧ పసి 9 సీ క ' ఆయ గ op) ల్‌ 1 (3 యం WY 3 2 జ 3 స 2 
per MIS oer 9 3 ' Ee గ! ॥ v3 
33 05 CRN 13 5 2 ౧ sees 33 6 rs 3 శి... 
3 sae UE ట్‌ క. 3c అ ళో జ్‌ జ a3 లా క 
Ff} 3} స గ్‌ 3 “2 3 tb “3 ౧ సై ge 9 Q "క శా ర్‌ం (౮ 3 x3 
వ. rr 3 iD wer సళ 9 
2 an Srp. Wrage వ. సం Gy 
(2.3 3 3 3 ల్‌, క ‘ a: i గె / (| ఇ fh ఖ్‌ ష్‌ 
; 3 cba Crd re Ee 5 3 3 5G 
s3 2 7a f3 cf 33 z (రు Nera గి న / గ ce 
( hh 193 ¥y3 క 2 Oo 33 2 3 ళ్‌ క్ష ౨ 3 | ర్‌ి ౧ ౧ ర ల 
న Ls త న 9 3 మ. న 
క్ష ఇ ర స 1! స్కై A రి “a వ్‌ fT స ॥ 
43 3 3 3 3 3 వ re i <A 3 fu) 
hh దై త AE ( Ht ay cys జ న మ. న సో 
RCE గ తై aad 9 2 3 9 See Jee) EE 3 
క కొత్త త్రేడా శల శక్తి ప I : 
A awe hf 2 ~~ a8 Jr CE) 
న <3 క్‌ శ్ర 3 3 ల wp DO న 3 
009 స 24 33 p 2 928 
3 2 3 3 0 స్‌ 9 re 
NE rp 3 ee గ్‌ వ 3 0 
క్ష ER Fas Se 
hr గ్‌ 9 ౧౧ 9 
3 fi 33 న! వ 3 9 f న 2 
గ VIIa 3 స 3 2 NN స ఫే 3 గ్‌ 
rr v3 ఇతే 3 3 “3 “2 6 
(| గ్‌ ఆ ¥ 2 SY = 33 3 f 
BAD |. 
any 7 ఖ్‌ i f 
క Jy బ్రో ౧ a 9 గ్‌ 9 3 
ట్‌ f324 జ a ల f ల = 2 
రా. 3 స టే “hb b సై fh 


న 


సద్వినియో 


ముద్రణము విషయము 


'ప్రేమామృతము' ముద్రణ పూర్తి యగుచున్న సమయమున శ్రీ సాయీ ప్రభువుల (ప్రేరణతో 
సికిందరాబాదు వాస్తవ్యురాలు చి. శ్రీ జయంతి సత్యనారాయణ బాబు గారి ధర్మపత్నిచి.సా. 
అన్నపూర్ణ గారు (వీరు రెండు దశాబ్దములనాడే శ్రీ సాయీ నిలయ ప్రచురణములకు 
పోషకురాలు) 16-11-2000 న లేఖ వ్రాస్తూ ఆమె చెల్లెలు స్వర్గీయ శ్రీమతి విజయలక్ష్మి 
జ్ఞాపకార్థముగా రూ.5116/- పంపుచూ శ్రీ భగవధ్గీతావృతవము పునర్ముదణమునకు 
ఏనియోగించువుని మునుముందుగా నికృతి వెలువడ ప్రోత్సాహపర్చి కార్యోన్ముఖుని 
గావించెను ఈ భకాగణిని, పతీ, సుత, సుతులను శ్రీ సాయీ కృష్ణ భగవానుడు 
సంరక్షించుగాక అని నా ప్రార్రన. 


గ్‌, చిన్న ప్రాయముననె తన చెల్లెలయిన 
"ఘండికోట విజయలక్ష్మి” కాలగతిని 
ముర అవురిదిన జాడను మతువలౌక 
ఆత్మ నాంతికిని- స్కృతి చిహ్మంబుగాగ 
వ్యాస సముడెన “బాపట్ల హనుమ సుకవి 
తె నుంగు6 జేసిన గీతను తిరిగి ముద్ర 
ఇమును గూర్చ నెంచిన తరుణమున రూక 
లైదు ఎల నూటపదారులక్కయ గు “జ 
యంతి అన్నపూర్ణ" తగు సాయంబు6 జేసె 
సాయి ప్రచురణలకు మున్నె సభ్యురాలు 
సాయి పదార్భనలు సల్పు నాధ్వియీమె 
యొలు గావుత సతతంబు నీమెను, మరి 
“సత్యనారాయణ” పతిని “సత్యపద్మజు 
సుతను - సుపు[తుపె నట్ట “సత్యకిరణు'" 
నాయురారొగ్య భోగభాగ్యముల నిచ్చి 


కృష్ణ సాయీ మహారాజు కృపను బరపి, 


తదుపరి నాచిరకాలమిత్రుడు, శ్రీ సాయీ బాబా భక్త రత్నమునగు శ్రీ పిన్నమనేని వేంకటరత్నం 
గారు శ్రీ భగవద్గీతామృతము పునర్ముదణము కోరి రూ 10,001/-లు ద్రవ్యమును 
సమర్చించిరి. కాని విధివశమున యీ మహాదాత యీ కృతి ముద్రణము ముగియక ముందే 
9-1-2001 న పరవు పదమునొందిరి. ఏరి జీవితచరిత్రము సంగహముగ పాఠకుల . 
కెజిగించుట నా కనీస ధర్మమని తోచినది. 


కృష్ణా జిల్లా- కంకిపాడు మండలము - తెన్నేరు గ్రామమున శ్రీ వెంకట్రామయ్య - 
అన్నపూర్ణమ్మ పుణ్యదంపతులకు ప్రధమ పుత్రుడుగా 13.9.1934 న శ్రీ పిన్నమనేని వేంకట 


| 
3 
ఆ 5} 
SPAN 
a [ 
¥ 
[me 
వ గ 
౧ 
se 
0 yy 
2 
2 
3 if 
3 
fe 23 
9 b 
fs 3 
సూ సై 
Es 
39 13 
sb 
B *9 
SR 
D 
3 13 
9 0 
nn 9 
గ 43 
sad 
ర 
3 
3 3 
ర 
0 “2 
గ 
0౮)” 
ల ల 
9 5 


స్ట 
cc} ర్త 
210 
h wp 
3) 
స్తే 0 
[లి 
rp) 
r £3 
స సె 
y3 ౧2 
9 = 
7 
అ, 
3 3 
ఎ, 
యా 
స్‌ 
Sg 
i 
12 
న, 3 
ra 2? 
చి 3 
లో క 
b 2a 3 
hoa 
అబి 3 
hao 
5) YH 
(౮ 3 
f3 1 «2 
43 Pp b= 
౧౨5 
్‌ Wa b3 
2 a 
(3 గ్‌ ల 
సక 
వ | 
న్‌ లాం (6p) 
స్‌, ec) b a 
3 9 0 
2 se) ౧ 


a8 
0 ఇ 
fh 3 
గల 
bee 
0 
3 9 
ans 
సెస్స్‌ 
fo ౧ 
ఇ 3 
er: 
3 
గ అ 
యే 
య 9) 
Ds 
3 7 
f3 b 
3 
3 ఛే 
2 3) 
52 వ 
గ్‌ ం 
క 
Je 2 
న ] 
a2 
క గ, 
ట్ర స్‌ 
ఆం 
[గా 
2 
> 3 


4 
mi 


శ్రీ శష్యు లు 


లో 


౯ 


లో 


జనకుల [ఎయ 


మూ 


ఇల క 
- ప్రూజబుయంంలు, 


తరవుఎ 


చుంఆను: నలత 


(క్షత 
డేవారు. పూ 


tad 


నగ 


ఎ - పలుపుణ 


ఖో 
0౮ 


అవధూతల 


సం 


a3 


(తిదిం 
శారు 


( 


గ్‌ 
యా 
0 


sg! 


జ 
© 


లః 


ర 
ఎరకటై 


)కఫ్యిలు శ్రీ 


లో 


+, లలల 


క్యూ! 


యళ 


న్‌) 


( 


ఎ లొసంగుచూ 


వం 
టన 


గా అరాళ 


అం | 


x స wm 
క్రొ క్షి 
cay, 
Be 
J 0 

fh 
53 
v4 bh 

౧ 
b 
ర్‌ = 
గీ 3 


లే 0 
స్త 
య 3 
9 
గ్‌ న 
eh 
v2 
(|, ( 
ఇ 3 
ae 
hb 
సంప గ 
ప 
ve 9 
లు = 
3 జా 
౯2 3 
> 2 
స 3 
Ly 
రి చూ 
ob 


మూ గ1పరచి, అనుంగు 


అతి చిన వయసుననే 9-1- 


పతి సద్ది 
“స్వామిజీ అని పిలువబడి, 


లో 


లల 


బుదయంంట 


(| 
ym 


కటరతుం గారు 
oa 


2001 శ చేల 


క = 


కర్తా 
9 ౧ 
fg 
ww 9 
(333 
ae em 
ng ® 
. గ్‌ క Eb 
9 ౧ 3 
Ya 3 = 
౧ 
a hk 
ww, 2 2 
cc} 
eG 
Pt మ 
"6; 
స్స 9 be 
Es 
re 
3 ర. 
bar 
9 
న. 
నం iD 
Sn 
2 75 
అ 
we ంర్త cc 
ఇ ల్ల! 
9 *3౩ ” 
3 Aa :3 
వం) 
“39 
లి ౬ 
న, వ ఛే 
స. వ 
3 a 
పవ క్‌. 
€2 se 33 


దు తక ననురన మూర 
ఎన్ను! మాదు భాగ్యముకాదే! 


VM 
తు 


'పన్నమనేని' సత్కులుడు వేంకటరత్నము భక్త రత్నము 


be 
ve 
13 
ga Rye 
| ల్‌ 32 
2 9 న DY 
BARD RB 


9 యు ఇం 
1a 2 br డ్‌ 
CCT: 3 
న BAG pm 
Tr oes 
న 
f3 3m 9 3 

Es అ ల 
గ్‌ లై a c 
1 3 
| ఇట్ట 6 ఈ HB 3 
ట్ర 2 39 = ళ్‌ 
3, 
ggg EAA స 
A = న ద రో 
33 గ్‌ 4 13 9 
సి అ జ ౯ గ్‌ 1 
SEO 0 
¥3 ba ర Ww ల 20 
SI చరద RT 2 3 
ద చ క wa 2 
B 


౯ 


య 


కి 


ల్‌ 
CY 


లును పె 


] 


3 3 
గ గ్‌ 
y b 
b గె 
EF 3 ౧ 3 J 
(న 3 ఈ fae 1 ర 
2 న్‌ గ్‌ | 9 ౮ 
L2 l= b> ie సహ a3 3 జ 2? { 3 fh లో ర an 
3 39 స్‌ ని y = 3 <7 గ్‌ ౫) ₹ 3 ర్తి 
గ గం సాం ౧ 2 3 న్‌ ee ri 3 Gg fh (3 7 గ్‌ we యో [5 ర" 
fe స సమ. fn 3g rr Fh త్ర Sp h 
స 235g fe << 3 | dra య్‌ 0 Sob i ప 32 ot hh క గె 
a \ YF న్‌ ॥ లాల 3 f గ్‌ 
న. pd స Egg సరే గ లత 3b 
BGA wa RR so పప చాత 9 3h ర 
క ౧ || కూ. hh mPa hag Gh eT aaa Se 3 క 
E పాశా 3 «3 [వ nm mg 13 2 శే క 3 స sa శ్‌ టి 3 GB ss రం త్తి 
t జ నీ Tr) + ళ్‌ ( - 1 
య a3 గ్‌ 6 1, అజా i త్‌ వి ల్‌ గ్‌ 2 గ లి fa bt | | ౧ కి 3 ya ప 1 33 
Se: త చ్‌ . v3 [3 స Fw ల 33 3 e 3 ది గ మం గ్ర స. స. 
pr Cc ర ష్‌ f 0 % ఇ 
వ ట్‌ స! నం Ml GD Wy 3 | a Ge 
EE So మ Ga a7 
2 hn hp 6 °3 3 మ్‌ ల 3 గ్‌ ౭ 7 3 5 డ్‌ ఆ చ్‌ 33 శ్రి /. గ గ్ర గే గ్‌ 
ల మ us న Ve 
క [ § Elo Ho iM © Do Teg i 
౮ ey Ne) a ర వ నం. ఖే స్ట్‌ ణీ ఫస ఇం x శత న్ని వ్‌, ౧ 
9h అతి 2 ళల 0 2 గి ad i a ల [౧ నే 
3 go |. చో ప CRONE గ Wf 9 RIA చ ఇస్తే _ 
ప Es రప. 3 1 స్‌ నె 3 వ 9 ఎ తై 3 సై న 39 a A 
wp + ల D> మ శీత ల య 3 13 3౨ 3 ~~ 3 యం | (3 సి ve NY) wp OC) గీ a 
విత షప wu ప. న య. 380 గిచ్చే క 
HoT మున టం Bp oN My ష్‌ లి 1 f 
TE CD 3% Da Ye Ep (3° 9 ss S00 స a చ్చి 2 fe 2 Df 3 ౧ ణే టం తత) (0 
షా? jb bn erie Wo 2 BEAR Bm se 
ర స్తే wi టు ర 23. 9 a గో టి క 5 అల ఖా 
సె v3 ఫా f- | 2 స cu = 6౭ సు eS 33 [1 లే 0 శే 7 కే 2 pine ve వ N00 ns 
DRL 5 FRAG zg సక్‌ కచ తొటత = 
క్‌ న న. మ Qe 
మ ARAN dare 
ఇ Pa wi pa al sss ఖే స టై న ళ్‌ 
న్‌్‌ GO న 
%2 పై సూ fc 3 [2 : ణా 


నా 
రె 


లం 


ష్‌ 


పు ల్ల 
(a) 


౧ Sen 
అఫ్‌ లం అలా 


వులునగు 


~ 


Gh 


ట్‌ 


హలం గాల! 


తీ 


సుుసులచు 


పతులు ము 


(గగ౯్యలు, నాయి బం 


7 


వు- అత్వకేటు- 
హారావు, MA,BEd,BL., పాలకొలు, 


ర-ప 


JOO 
CP త. 
(op) 


ణు 


బలో 


౮ 


ఖో 


YAS a) 
SEO OW 


Wert 


7 


Jఎ- ౧) 


దాలిపర్తి నారాయకంరా 


చరణము 


యస ఇల 
d 


‘9 


లాలో 


గ్‌ 








న్‌ 
శా 


9 


గ 


౮ 


లీ 


కాలములో చక 


ణు 
, (001 PRESS (9) [౦ బల్కంపేట, 


తో 


తో 


రులకు 
ను. 


[ము 


జో 
YY, 


a 


ఖు. 
య” 


YY 


( 


జ న్‌ 


అర్‌ అలో చ 


టూరు 
జ్‌ 


జో 
వ 


స్స 
ప్రార్రించుకొనుచ 

“ 

(౪ 


ణల 


యా 


6 


న 
శుభాని 
టార్‌ 
యణ 


గార! ఆఅ 


ఖల 
© 
ఖో జో 
Sry 
ఈ 


గ 
౮ 


ళో 


ఆయు 


ఒల్లో అటో ళో 
oy £9 5" 


ws 


oS 


ఇల్‌ 


౧౨ 


లో 


wy 


v(t 


ఇగో 


Dr CH SRK ౫న 


లో 


ప 
చె 


ల 


సల 


ఓ. 


3 


న్న 
2 


గ్‌ 
62 


ఉరు) శూ) 5) 


Mm ఇ 1౧ 


త్రి 


ఎల 


నా? (సందేహనివృ 
అరు పఠించుటకనుకూలముగా ముదించ 
ళా 


R రామచంద్ర రొవుగౌరుగి! ది, Lecturer, 


TE 
గ 


రధి భావ సంగ్రవాము (3 వ భాగం) 
in 


తు 


ర చెరి. 
— 


ల 


ఇగో 


Markapur 


కము 
జే 


ర 


కులు (ప్ర 


టో 


© 








fg న్‌ 
62 గి “3 = ల ౦ 
33 సెక Wd ta 6 అ [ఓ చె 1 సా | 
దె స్త 2 2 గ్‌ చి చి hE Sek nef? జ 
$ Ge 39483 Bina టే 
మం. se 3% 
AB గ #5 ale 72 ర Sp 5 0౫3 
గ TBSP TCIM yy hm Aa 
3 hare Care os 2 PLY 
0 ల లా ళ్‌ ల 10 Ye 3 Ua 9 ౧౮ క) gt వలో 
ప WR TCE CL d3 = నో 
స {9 పల 2 గ గా 3 శ 3 స్‌ 
og ౨ 3 13 2 టై "9 2 a Se 
[0 తె 3h or వచం లి గి ర గూ 
క ప్‌ a pp 00 2 ౧౫ x ye Digs 3 (| ge, నో 
గ 3 [2 క్ష అ 4 "౧ యా Wa వస్త! ళం J2 73 జ్‌ 
y3 జ గ L2 fe © 1M ul rl న్‌ 53 శ్రి 3 గః 
Slee oe 
"2 yp EF gD lg 237 పెళ్లే క a3 లి గటి గ్గ 
“3 RE EEE TdT 
౨ స సత సట Sav ng లీ క 
లా é ల 3 3 v3. WTP స త Fy వ [0 yp 3 8 గ్‌ 33 
YD స్త్ర u3, / ౮౫ fy f నం] bas (9) 3 3 3 నె జ్‌ ఘం J wien ౧ గా 
3, 9 i Te ie Wi ప. | 33a న్‌ alo 2 
అ DO oral dob Er 
aE ( (౧) > a a గతం iE RCE గ్‌ nn 39 9 = “9 క శ 
అ య fh ee 13 స 3 2 న! క సరై ౮ x3 గ్‌ 3 3 అ గ 3 శ్రే 73 3 
య 9 | © %3 6D ౯ 9 _ cr C3 3 |. చ్‌ 3 గ్‌ గ్‌ i f3 f'3 న్న గ్‌ (7 క్‌ న్‌ 
a3 33 By © క hero Beno nds mm 22 ళె [ 
సే 1 థి ) 0 12, ca “7 Ya Ne "3 స ఆ x39 2 ae ౧ సులి ce శ 
wr 0 GoD eee AMCs 3 13 
తత్ర న Bb beh® ప్ర సాని | Jana me 2 3 క 
టా ఎ ౨౫ ౫3౨ షప సొోస లి ఎ విప చై ఫ్‌ TT Oy 
a ALLIS ID as I 2 33% Ni fe 9 Bar v3 రా a 
అ 
3 య్‌ | 
| cl ma డో హా fa 3 ల fh 
33 3 iB a = యుగ మై +3 


మహారాజపోషకులు - కృతజ్ఞతలు 


| 


క గుప్తదాత- 'ఫోదఠాబాదు? రూ. 3650/- లు 


.కనదగు సౌఖ్య జాలయుతగా నొనరించుచు, నీదుపాదసే 

వన నిరతంబు సల్పుచు నవారిత రీతి జిరాయురున్నతుల్‌ 
దనవి నొసంగు మియమకు, ద్వారకమాయి నివాస! సాయి! పే 
రును _బకటింపరాదనుచు రూఢిగ పల్కెధనం బొసంగుచున్‌. 


--ఈ-ఫాఛా 


మాతృదేవి సంస్మరణారముగా రూ.1700/- లు సమర్పించిన 
శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి 
Wo చి. 8ML Narasimham, Hyderabad. 


ధరణ గలరు "నాదెండ్ల" సద్వంశమందు 
ప్రధిత “హరితస” గోత్ర సంభవులు వారు 
సాంబశివరావు - సుందరనాక్షి పూర్వ 
వినుత కామేశ్వరీ దేవి యనెడి పుణ్య 
దంపతులిల నలుగురు సంతతిని గనిరి. 
సుతలు మువ్వురు వేంకట సుబ్బలక్ష్మి 
యవల దాక్రాయణీ యను రెండవ తనూజ 
తనయలందు చిన్న- ఫణీరాధాకుమారి 
ప్రతతి గన “నాగలక్ష్మి నారాయణ ప్ర 

సాదు” జననమందెను విరి సోదరుడుగ. 


తల్పిదండ్రులపై భక్తి బెల్లి DO 
పూజ్యమగు భగవ ఎత ము (దణమున 
దాతగా నిలచె ఫణి రాధా కుమారి 


రూఢి పది 


వై 
హ్‌ 
0 
Er 
గ్గ 
. 
(5 
అల 


ఉ|| 


స్వర్గీయ సాదినేని శ్రీనివాస చక్రవర్తి 
స్కృతి చిహ్నముగా తల్లిదండ్రులు రూ. 1116/- 


కాలమనంతమెంతయును కాయము బుద్భుద “మింజనిరు" వి 
ద్యాలయ ప్రాంగణంబున విహారము సల్పుచు దుర్దటల్లగా 
కాలును జాజీ నూయిబడి కాలము జెంది దివంబు జేరెనే! 
మీలయ! శ్రీనివాస యిటుమీదట నామము చక్రవర్తియన్‌ 
బాలుని పిల్చినారు! ఘనవంశము పేరది సాదినేని యౌ! 

కాలము చాలగన్‌ జరిగె గాని గతంబు దలంచి నారు కా 
బోలును తల్లివండ్రులగు బుచ్చయ చౌదరి - నాగరాణి, యా 
కాలము నాటి బాధ మది(క్రమ్మర కంపమునొంది పుణ్యలో 
కాలను శాశ్వతమ్మగు సుఖమ్ముగ పుత్రుడు నుండగోరి దా 
సాళులలోని ఎరు నిను నాత్మ దలంచుచు గీత లోని వా 

క్యాల నెజీంగి ముద్రణ సహాయ మొసంగరి; యీ కుటుంబమున్‌ 
పాలన జేసి, క్షేమమిడ ప్రార్థన జేసెద సాయి సద్గురూ. 


-ాభాఫ--ధుా- 


కీ నే. DR. అయ్యవారి వెంకట సూర్య సుబ్బారాయుడు (వీమవరం) 
ep భారముగా భార్య చి. విజ్ఞానవతి- కుమాళ్ళు చి. రాజేష్‌ 
చి. నగేష్‌ చి. శిరామ్‌ లు రూ. 1116/- లు సమర్పించిరి 


Al ప్రధిత కౌండిన్య గోత్ర సంభవులు వారు 
అయ్యవారి సద్వంశవు ౧దవతరించె 
ఆరువేలనియోగి శ్రీ ఆఅమ్మిరాజు 


ఆలా, 


తని సతి హనుమాయమ్మ యనగంబరగె 
చెలగి వారలకు కుద్భఎంచిన ద్వితీయ 
సుతుడునెన వేంకట సూర్య సుబ్బరాయు 
డాఖ్య భీమవరమున విఖ్యాతిగాంచె 


A df 


ర్‌ 


G3 


డతి విజ్ఞానవతి తన వల: 

రణ్‌ జనియించిరా రా 
సుతులు రావేషు - శ్రీ నగేషు-నటుపై తృ 
తీయుడనగ శ్రీరాము సంతృప్త్పిగనగ. 
సతియు - సుతులును బీతిని సహకరింప 
వ్యాధి బాధలడంచి యువ్యాజ కరుణ 

కలిగి యుఆడుటే బతుకు లక్ష్యముగనెంచి 
"పేదసాదల నెలమి సెవించినాడు 


జో 
(య 


“పాణదాతి యను, కిర్తి(బడసె - కాని 
అరువదేంచ్సేని రాని ప్రాయంబు నందె 
యసువులను బాసి పరమపదాప్తం గనియె 
సుబ్బరాయుడు ప్రజతెల్ల స్రుక్కుచుండ! 
తనయులు = సతియుతన్‌, నిక్‌ 

ర్తిని వ్యాప్తి పజబుపగ 'గీత' కృతికిడిరిధనం 
బును; అయ్యవారికులవ 

రన! వేంకట సూర్య సుబ్బరాయుడు శర్మా! 


౭% 


కం|| 


-ాభు--భాాా-భాాా 


fr 
a) 


కి శ. శ్రీ గండ్రపు శివప్రసాదరావు 


es ణార్తం భార్య వాణమ్మ రూ 1116/- 


కర్ణి అలువేలుమంగమ్మ - తండ్రి శరభ 
రాజు - భార్య వాణమ్మ - నిర్మల - ప్రమిల 
మరియు లక్షి యనబడు నామములవారు 


ఇ్యాత్రి 


ల్‌ 


తనయలబ్బె - గౌతమస గోత్రంబువాడు 
ప్రముఖు డారువెలనియోగి బాహ్మణుండు 
ఆ శివప్రసాదు తగు విద్యలను నేర్చి 

ద చదువుల సుతలకు వెలుగునిచ్చి 

మత SS - వ్యవసాయమునను 
వారశాలను బెట్టి సంపాదనమున 

an తెజివుగ నెంచి గౌరవమున బె ౦చె 
యాబడేడులు నిండు ప్రాయంబు వరకు, 
చిన్న వయసుననె విధి వంచితుడు నయ్యె. 


గండ్రపు సద్వంశంబున 

("ండపు గ్రామంబునందు ఘను(డె- తలీ 
ర ౧ 

డర[డులా తాత లకిరిని 


గాం(డ్రించి; శివప్రసాదు కాలము చెందెన్‌. 


హపతయుతిమున భక్తి నెంచి పాణమ్మ- గీతా 
వ వెలువడ నొసగెను 


—-—- 


గే 


౧|| | 


చి శ్రీ వేముల సూర్య ప్రకాశరావు. 
చి శ్రీమతి జ్యోతి దంపతులు రూ. 1116/- 


'మట్టు నీళ్ళ' గోత్ర సంభవుడ వీవు! 
'వెములా' నయ వంశ సద్విభుడ వీవు! 
నీదు పత్ని జ్యోతి యు నీవు నియమరీతి 


సాయినాధుని సేవలు సలుపుచుందు. 


తడయ భగవర్గతామృతంబు మరల 
వేయినూట పదారులిచ్చి 

యఖిల జనతా ప్రశంసల నందుకొంటి 

వయ్య! సూర్యచం(దులు తారకాదులుండు 
దాక, నీకిర్తి నిలుచును ధరణిలోన 

మరియు మీ సుతు డఫఖీలకుమార్‌ వరుడు 
'సణుడు వేంకట సాయి యు- గుణవతి యగు 
సుత సమత యు మీ దంపతుల్‌ సతము సుఖము 
నా యురాలోొగ్య హ్‌ భాగ్యములు గలిగి 

శ్రీ షిరిడి సాయి మిమ్ము వర్టిలగ జేయు 

గాత! వేముల సూర్య ప్రకాశ రాయ! 


క్ర 
Ao 
టి 


--ఫ-----ఫ-- ఛా 


చి. శ్రీ మామిళ్ళపల్లి చినకోటేశ్వర రావు 
చి. శ్రీమతి లక్ష్మీ తులసి దంపతులు రూ. 1016/- 


తండ్రి రాఘవయ్య - మరి సీతమ్మ తల్లి 
మదిని వోచ నేకైక కుమారుడైన 
మిగుల శాఘ నియుండు మామిళ్ళపల్లి 
ప్రముఖుడు చిన కోటేశ్వర రావు - వారి 
కీర్తి వ్యాప చెంద భగవద్గీత కృతికి 
అచ్చు వేయించు పనికి ద్రవ్యంబు నిచ్చె 
వేయిపైన పదియారు వితరణముగ! 


ఖ్‌. 
in 


ని పతి) లక్ష్మీ తులసి - కవల సుతుడు 
పదిత త వెంకట శీ శివరామరావు నకును 
ని పతి య. వాతము గలుగ 
టు. ఖః - లక్ష్మి యను సా నలి పరగు 


ఫీ DR. గోటేటి వేంకట చలపతి రావు - మరియు 
చి. శ్రీమతి కమలాదేవి దంపతులు రూ. 1016/- 


0 


(am 


ఆం(డ సంస్కృత మాంగ్ల భాషార్ణవముల 
కడుపునిండుగ వ రండ 


జ జో 


తది 

ప్రధిత బాపట్ల మ. రాయ సుకవి 
అ హృదయానుసారంబు నాం(ధ్ర మందు 
తెలుగు తీపిదనంబును దిశలు నిండ 
జేసిన గీతను తిరిగి ముద 
కమ్ము నొనరుచు వేళ ముదమ్ము గదుర 
నూట పదారులు ఎత్తమిడితి 
మమ అనియత వంశాబ్ద పూర్ణ 
గోటేటి వేంకట చలపతి బుధ 
న. బుష 'భరద్వాజి గోత్ర జుడవుగద, 
పేమ యాజ్ఞను పాటించి నెగడుచుండు 

హచరి కమలాదేవి యు నహరహంబు 
య. మహారాజ పోషకుడవు 
సుతయు - సుతులును, నీవు, ని సతియు, మరియు 
మనుమరాండ్రు మనుమలు నీ జనము లెల్ల 
విపుల భోగ భా గ్యాలతో పృధ్వియంధు 
సతము వ వర్థిల్లుడయ్య శ్రీ నాయికృపను. 


లాగా sy © 
(1 గ్ర 
Ex ఓ 


“ాఫి- ఫా 


శా|| 


తా|| 


ఆ.వె. 


చి. శ్రీ ముద్దా వెంకట సుబ్బారావు 
చి. శ్రీమతి లక్ష్మీ వెంకట రమణమ్మ దంపతులు రూ. 1016/- 


పెద్దల జూఎన చ. మార్గమును ఆ సం ప్రతిన మదిన్‌ నిల్పి శ్రి న్టీ 
మద్ది వ్యార్భ న లక్ష్మి వెంకట రమణమ్మన్‌ పత్నితో గూడిము 
ప్పాద్చుల్‌ సల్పుచు సాయినాథ! ధనమీ పొత్తంబుకె నిచ్చె, శ్రీ 
ముద్దా వెంకట సుబ్బరావు జనులన్‌ మోదింపగా జేయుమా! 


—-—- భభ 
చి. శ్రీ ప్రభా వెంకట సుబ్రహ్మణ్య శర్మ 
చి. శ్రీమతి దురాదేవి దంపతులు రూ.1016/- 
జెదార్యంబున (గంధ ముదణకు దవ్యంబిచ్చి సదృక్తితో 
పాదద్వంద్వ సమర్చనారతులుగా బాబాను ప్రార్థించం! 
వాదుర్భూత దయాంత రంగుడు “ప్రభా” వంశంబుకాపాడు - దు 
రా దేవ సతితోడ వర్థిలుము సుబ్రహ్మణ్య శర్మాభిదా! 


—_- అ ——ఈ— 


శ్రీ క. అనంతపద్మనా భరావు - ఏలేశ్వరం. రూ.1100/- 


న య I ల 
తప్పు లున్న సిబి దయను పస్టానంబు 
చేర్చగదవె వాని షిరిడి సాయి! 


కం|| 


ఉ|| 


కం|| 


చి.సౌ. గురిజాల అరవింద - మైదర్రాజోరు 


పరి పరి సతృతులకు, సో 

దరి “గురిజాల యరవింద' దాతగనిలచున 
కరుణించి యీమె బాధ్యత 

సరగున నెరవేరజేయి. సాయీ కృష్ణా! 


చి, శ్రీ ఇమ్మిడి శెట్టి ప్రభాకర రావు. హైదరాబాదు 


సొమ్మును పుచ్చుకొమ్మనుచు చోద్యముగా దరిజేరియిచ్చు- (గ్రం 
ధమ్ముల నచ్చువేయనిరతమ్ము ప్రభాకర రావు దీక్ష -నీ 

యిమ్మిడి శెట్టి వంశజున కీతని పత్నికి. బిడ్డలందు - భ 

డ్రమ్ములు గూర్చి బ్రోవుము సతమ్మును - సత్కృప- సాయి సద్గురూ! 


చి. శ్రీ పాతపల్లె వెంకటరమణ - ఇ.వి. పల్లె 


నియమితగతి మానవ సే 

వేయు - నీ సేవయు నెజిపును - స్వార్దము లేదెం 
తయు, సాయీ! కృపగను నా 

ప్రియ శిష్యుని పాతపల్లె వేంకట రమణున్‌. 


(ప్రచురణ కర్త) 


గ్‌ 


ర 


0|| 


రాజవోషకులు -- కృతజ్ఞతలు 


స్వర్గీయ ప్రమతి పఠానేని సుబ్బలక్ష్మి గారి స్మృతి చిహ్నముగా 
ర 


చి. శ్ర రామచంద్ర రావు గారు రూ. 619/- 


భక్తి విజ్ఞాన వైరాగ్య భరితమగుచు 

సరగ ముగ నాలం సారమైన 
కృష్ణు నోటినుండి వెలువరింప బడిన 
సంప ఖండాతర ఖ్యాతి గన్నయట్టి 


యమలముగు భగవధిత నాదరమున 


పట. 
_ 


గా 


తీపచె పెడు తియ్యని తె లుగులోన 


h 


ననువదించిను “బాపట్ల హనుమ సుకవి 
మరల దాని నచ్చొత్తు సమయ మెతింగి 
సుబ్బలక్ష్మి! మహాసాధ్వి! శుభచరిత! 
ఆరువందల పందొమ్మి దైన ద్రవ్య 


జ లీ, 


4 ఖీ గ్‌ జన న టు 
వర్ల గతినిచ్చ నభర్త (బహ్మాల్‌ క 


సౌమ్య గుణమూర్తి శ్రీరామచంద్ర రావు! 
---ఫ--------ఈ- 
చి. శ్రీ అచ్యుత నారాయణ శ్రేష్టి - అనంతపూర్‌, రూ. 516/- 


కోరిన వెంటనె అచ్యుత 
నారాయణ శ్రేష్టి ఏంపినాడు థనంబున్‌ 
కోరిన వతలబుటఅను వి 
సారముగా నియగదవె! సాయీ కృష్ణా! 


డాశశ్రీ——— 


ఎ  మామిడిబత్తుల పార్థసారధి, చి. శ్రీమతి రమామణి 


దంపతులు - హెదరాబాదు. రూ. 503/- 

= లలో ఇల ఇల్లో గాచు జం లో 
సాయము చెసినారు ముశు-సాయి కృతుల్‌ ప్రకటింప, నిమ్రుడుట 
ళీ + TA ర Cad ద రం కా 
చాయా! దాతలై నిలచా మామిడి బత్తుల వంశవర్దనుణ 
యుత పొరసారధిని - చెలి రమామణీనిన- కుటుంబమున్‌ 
త్త న య 
దాయక (చ్రొచుగావుత కృపాకరుడె షిరిడి శుడెల్లడన్‌ 


--ఫ--ఫ---ఫ- 
లపర్తి నారాయణ రావు గారు గిర౪00218, హైదరాబాదు. 


ఓ 


అల wa స్‌ 


ఎకియందు సద్వుకితో - ప్రేమతో కువూరుడు చి. నాగేష్‌- రూ. 503/- 


శారు WOO పలు వ్యాజ్యెములందున న్యాయవాదిగా 
డు దరిజేరిన వాదికుదార బుద్దితో 
వ తగు నాకము జూపి SR నా 


Co 
ల 


(ప్రా యముమించి, వ. రన శార్త దకరముతుకం “నాయెతనీ 
మాయని [ప్రమ జూతురు కుమారులు నల్వురటంచు వారిపై 
తీయని దృష్టినింపుకొని తిన్నన భాగ్యపురంబు జేరి ని 


ఇ నో 


తారయ ఎత భకి సా యిఎభుకర్చన జేయుచు - శాంతచిత్తుడై 


రి 


సలు 


లో 


నాయనగారి సతతుల నవ్యత నచ్చగ నుద్యమించి పా 

రాయిణజేసి శ ప్రాజ్ఞుడు - పుణ్యుడు - నాకుమి మతుడతుగు, 
అయుత చున్‌ పరాత్పరుడు కీ ఇడ్డి నివాసుడు దాలిపర్తి నా 

రాయణ రావ గారిని నిరంతరమున్‌ కృపబ్రోచుగాత! దీ 

రాయువు పుత్ర పౌత్రని కరంబు సుఖప్రదమై విరాజిలన్‌ 

డయుచు సాయి కెల్లరును సేవలొనర్చెడి శక్తి నిచ్చు తన్‌! 


సూరః భగవాన్‌ - సురేష్‌ - శ్యామ సుందరుండు 
రి ళకు ఏ నాగేషు యనెడు కుమారవరులు 


౧|| 


కం|| 


౧|| 


చి. శ్రీ రాఘవాపురపు వేంకట లక్ష్మీ నాగరాజు, చెరువు రూ. 503/- 


రాఘవాపురపు కులా భరణమితండ 
నలగ వెంకటయుత అక్ష్మి నాగరాజు 


Pol 


సాయికృతులకు రాజపోషకుడు నయ్యె 


(0 


న - సతిని - కుటుంబమున్‌ - వివిధ భోగ 


య 


లో 


రా స లతుష్పు లొసగి కాపాడ గదవె! 


నె 


ఇగో శో 


పను బరపుచు సతము శ్రీకృష్ణ సాయి! 


ట్ర్‌ 


శు - ---ఫ----- ప 
చి. శ్రీ పేరేపు సుబ్బారావు 
- చి. శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు శ్రీకాకుళం, రూ. 503/- 


పేరేపు సుబ్బారావును 


రూరిమి సతి సుబ్బలక్ష్మి - కూర్చిరి ళం 
వరల కోర్కెలు తీరగ 
ద్వారక పొయీశ! సతము దయజూతగటె! 


ఛా ఈ 
కీ.న. చిత్తర్వు రామకృష్ణ సంస్మరణార్టముగ కుమార్తె 
చి.సౌ. చిత్రపు కళ్యాణీ రూ. 503/- 


ప్రముఖుడైన నాగేశ్వర రావు నతని 
పత్ని సీతామహాలక్ష్మి - పరమసాధ్వి 


వ్‌ 


- 
ప. 


సద్గు ఇబనిధులు చిత్తర్వు వలశంలబువారు 


బాహ్మణులు - భరద్వాజ గోత్రంబువారు 
కలరు మున్ను మామిడి కోళ్ళ (గామమందు. 
ధర్మమా ర్గ వర్తనులు 'చిత్తర్వు వారు 

గర్వ మెజుగని ఘనులు ౨865 వారు 


గీ 


50|| 


గ్‌ 


“వృత్తి పట్టము జెంది - ఎత్తమార్జింపక 
బాధ్యతల్‌ గొన నింటిపట్టు వేం! 
వ్యవసాయమును జేసి - యాయాస మెజుగక 
ధనమునార్జించి పేదరిక మడచె! 

అనుజులు వెద్యవిద్యలు సెర్చి నిపుణులై 
పదవులందుండ సంబరము పడియె! 

చెప్పించె చదువులు చెల్లియలకు సిత 
మంచరకును వివాహములు జరిపె! 

సోదరుల్‌ మెచ్చగా సాంతబిస్టలకన్న 
మించునట్టాస్టిని తిల పెట్టి! 


విపుల సత్కీర్తి సాందుడై వెలిగినాడు 
జన్మ సాఫల్యతను గాంచ జాలినాడు! 
శ్రమల నెజుంగని చిత్తర్వు రామకృష్ణ 
భువిని - విధివశంబున వీడి దివికి జేర! 


పుత్రికలందున న(గజ 

బత్రవ్రు కళ్యాణి తం డ్రిస్కృతి బిహ్మముగా 
నాత్రత పంపె ధనమును ప 

ఎత్రము గీతామృతంబు వెలువడు వేళన్‌ 


అఖిల భాగ్యము లిష్టకామ్యములదీర్చి 
కృపను సాయి (బోచుత! రామకృష్ణు జనుల 


న్‌్‌ 
( 


afr, 
s 
ole 
యై థీ 
she 
ఖా 
she 
CN 
BD 
(జ టో 
ale 


uy 


x 
0 


or, 
ఖా 
nO 
జ Ss 
af 
[ప్‌ 
రీ 
ల 
3h, 
uy 
ole 
oN 
se, 
qu» 
of, 
జ్యా 
a 
ల 
ధీ 
అట 
న 
uy 
af, 
uy 
sr 
Cl 


థో 


gy 


ఛో 
ళా 


ళ్‌ 


టు 


త 
ఓ 


న 
ల ఇక 


గ 


ఓట ఓ 


CE) 
వ్‌ ఇక 


శ 
[PS 


aA? 
జ 


AN; 
“a 
Fis 


ag 
Tiss 


Jou. 13-9-1934 


en hy 
Wd Ad oy 


MA న కా. 
తా చలా a యె 
CPE 


జ బక 


క 


షా wa gE కస్ట 
WEI) క 


౬ 


‘ 


[1 





~- mn 


ea 





లే 


"ఆ 


స te 


ష్‌ 


శ 


i 
క్‌ 


శే 


+ 
ఫా 
“1 


ఓ 


న్‌ ఫా 
మ. 
స. 


i 


గ 
(s hd 





1 


JY wd 


అట్‌ ర అట్‌ 
ida dd 


* 


న! 
శ) 


MIU 


+ 


Am MT నా! న ఖ్‌ కత హా! a ఇన ల a n% » stp షే pp 8 
నాయకా లూ లక జ యాట భూమా శత కా ఇదినా ఇకా ల ow = రక 
KR ait aus 7 | 3 9 5 కా Hr గ్‌ టై 

క్ర నంత 
సస ల వ నన 
™ nn sp ॥ య్‌ 
whi Whe సం ఓ. కం 


త అష బగా ఖీ థల + యా ఇక 
were Ty rune క ర 


మన. 


tise 


> 


Fr 


| 
శా 


గాక 


న్‌! 





న. 





క. 
hl: 


ఇ 


' 
/ 


ews 22 9-1-2001 


Se 


7 


ng 


whe 


fe 
ఖీ 





శ్‌ జి 


Ae sa nr లల. వీగో 

. whe ds Ah Ore we fa A Ys Wr wr CE SY mer wee he ళో 

ఇ Or ఇల ఇత hp ఇట Ue No న అ గ్‌ m= wm ne ou Ee రానా ee పైని వాల్లు కాక నాకా 

జ అపర అవ్‌ ల్లి ట్‌; అ ఫశ చాల్ల హాల వల్లా ఇత భా ive క fn Tike LPS) fo LS) NY తన్నిన FIN జ్‌ 1 rn ళ్‌ ut Ls] ww 
గ "మ త ఇ తోక lu గా i 


Ne UNS 
అట్టి జో ఇళ హద జ త ల బగ య ఇలలో we ant! +t 3 
“కి మామళుపల్సి చిన కోట్‌శుర రావు - ఎరి ధర్మ ఏలు సా. లక్షీ తులసి- WIP Wa 03 i 
మీ జ్‌ 
ల 
Wt he 
ల 
న్‌ 
ఆకలీ 
sh, 
Ch 
nD 
ws 
ste 
జి 
she, 
WY 
se 
న 
She 
లో 
sh 
ళో 







ste 


hers rts we cai eH Sassy 


rh, 

+ శీ 
wey be ah “ట్ర 
(| | it] wea 3b 
జో 
ha 
ట్లో 
ste, 
"sy 
nk 
cy 
nD 
“is 
she, 
ay 
ate 
జా 
న్‌్‌ 
లై 
ale, 
4 ఖో 
She 


OE 
“| 


శ 


tr 


Sra) టీ 


Wo aa “th Nhs 


a 
ei 





గ్‌ 





a 
whe 
uy 


క 
ళ్‌ ళ్‌ 








శ 


WN, aN లో జ 
జా యు కూ టా; యం మల టం టం అ నళ 


PN ల ల కం Tr చా 





ఖత జ జో నా ఆ జ CY x ఇగో 
లో LY Mg LSE AAA శనగ ME ఇగ శశ ఇని గే నో CY NF సె జ శ న ఇ SE సగ న 
LO శై గజ గ జ గోడ ANP శ ల్లో 4 కా Nf; ఇ! 
* wr x స Ap లె శక్ర జే గీడు 
ప్‌ షె లో లకే స జ Ce) Cr QC Ens ఖ్‌ ళో ల |) జ్‌ ర న Cn] Cs) ళ్‌ ఇక Arn Ay 
an. ty be ఖు 
శ Hk ఇ ఉక A శ FYE Hate a 
| స ws » - 
గ 1 Cre (a జ 
తీ సన శ 
uf 


షై 


యగ ™—™ క బ్‌ pon ss wh ఇ ( గ 
Wo hd Wd ఆ bien wre స్స న సే a శ శ we LET [లో 
' క గ గ 3 ‘| క dod] టో లీ (2 కో 
“క | WON . \ /. శీ న లీ లలో Why Pree], homed Yh ల | 
ఓ 
ఆటో 


wets) 





నే 
ఇ 
చిట్టీ 


“ ట్ర 
st 
ల్‌ i ఇ 
nD 


Gy 





she 


ఆల! 














న్‌ 
వ్‌ 


qn ఇగ 


be i hr, mh a Co) ETUDE 
NE EP COL DAS ONE i ్న 





క ॥ ' 
4 |! ,* ఇ క శ 1 1 It) i 
అ CR Re So ౧ గాల Wh) sl Wide | 
Eos WONT DOE రోను Neyer 
| “i 


1 కత 


| గి సి శీ కానాల (| స్‌ Maes 
Tat WT LD 7 








1 
se, . 
“ & 
ul Wy శః 
ప్‌ 
| స శ్వ 
శా 
Ce 
she 4. 
శ ళీ ఖ్‌ 
వా హా | 
ప 1 
క్‌ి : 
ag f (| 
ర 
క 
af, 
/ : nj 
+ 
wjs 
/ 
ole | | 
న! | 
జీ ౫ 
రకం 
వష 
ste . | 
॥ | 
| re 
“| . 
Es : 
sh ; (| 
నళ 
' 
Wj 
\ | 
లూ ~ 
"Ps Or ఖ్‌ అథ న 
' గ్‌ ae టట Ned SMe es ee me ము శ్రీ 
4 ఇ గేల Ns భర టా | 6 స? గ్గ 
జ్‌ * rs LE] had అ హాల న న న్‌ 
/. జనా CLE "en స్‌ పి Car జు వత జా fees bn pen pa ప్‌ 
న్‌్‌. ఖ్‌ లో న్‌ న్‌ 
నళ క్ష ర్య న్న సీ టీ న ar 
sw 4g న్న జయా జా చె a ల్‌ 
వ క క కట న జ లత నయ వయ ఘు వూ దా RE లీ 
re హో నజ్మా శో వలి లే ఇళ క 
r ళ్‌ ఇ 


లో 
త్య ల NaN క సాగ అర్హ గడల అస్త 





షల NPs 
బా అజ ధు భల హాజ్యునా ఆజ్ఞా వాకా డయ I య మ oy 
ఇ 4 
a 
ee తల ae జాన్‌ ల ts 
' ష్‌ 
ఇ. ౨ అంటు ఎ ల ౮ Wed ళా 
శాట్‌ లో ప్రల ణో 
Ry 2 % EPI 
rere ore) i 
ప 


Wy Sy XK 
అ రాకా వక్తా 


fr 


we వీ 
4 ట్‌! అజ శ 


కేల్‌ 
జ 


నో జో 


జాల 


శ్‌ ళా 
a 


fi 
+ 





f a ¥] 


Gg 
as 


AN 


te శ +4 
ష్‌ 4 టి PF 
Wh fe 


LPS 


Vr Uf 
[FA 


మా మా యమా ఘా 


శ్‌ 
శ 


గ క 


& న 
టా 
[hs 


ఓ 


కష 


€F 


ఖ్‌ 
ట్ర 


fo 


4 
శా 


త్త 
న 


హ్‌ 
జ 





నీ 
a చ లో Cor an UD oY, 
IC కా లా ™ n/ yf ఇ ఇ Ya aR a లై అ wily 
జ దె జ్యా | 

' pees ఓ. సౌ. బాపట్ల సగరాజ సతతి ఉంటు క 
వలా ళు వా జీ wr 
జ es 
she 

"e 

i 

న్‌ా గ్‌ 

టె స 

| “ta 

mfr Ser 

జ! లో (నే త 

qf హై 

1 en 1 

ఫాసో wey, 


మ. Wr wf My 
జ వ త మాం 
చర CES 

నాలా? లి t=. 


సల. 


ఘు 








ఖు 
ణి లో 
జో జ (I షల జే లో న న NA జ గా (= 4 జ్‌ 
im వాల్ల oe పుల్లు = హల లి we ee ల అం అను లి ణము ప ల అన అదు బు OW 
టా [ల ర్న ఈ ఆలా క వయా Or జ్‌ జ కో! కలన న ఇగో Arp Cy ఖల్‌, ఇనా 
త ఇ బ్‌ కనన నేకు శక సి స సక కక సా స జ కర్మ ఇ ల YEH Ee తం 
జ అ 


య Meee NNN మె ఇం 
Pe Ce Hae Ne He a పధాణిసాలి ఆబ Dune) 


STEER Ye వప ప A 
st, కన 
యం 
కీ] స్వర్గీయ నాదెండ్ల సుందర సాక్షీ కామెశ్వరి గారు టే 
బ్యా [రో శ్రీ 
వ విజయవాడ 2 
she 
zm 


XX 


క (1929 - 1964) 


జ 
స్‌, 
ఖు 











sf. 
Sle ఫో 
ల 1 
gle x 
క్‌ st, 
gle క 
క్‌ న్‌ 
Ne ఫ్‌ 
హన 
she కః 
క వ్‌ 
se డన 
2 she 
dle సస 
ళు st 
de wn 
ళ్‌ she 
sie జ్‌ 
క వ్ర 
she లః 
YN క క 
గ చో 
క్‌ బే 
గో | 
౮ నే! 
సు 0 
న్లో (స్‌ స 
(1 నీ 
"HG a 
+ ESE 
3e 
న న్‌ 
1, స్వర్గీయ గండ్రపు శివప్రసాద రావు గారు వీరి భార్య శ్రీమతి వాణమ్మ గారు si 
Me 
Es sh 
b మచిలీపట ణము | 
ళ్‌ ల ale 
| న 
se ( 
భోం sk 
ale 
భ్‌ st 
రా J 
% 3 
Ye i 
ళా శ 
ళం 
se | 
4 sh 
స (| 
జా sh 
st i 
i Se 
Ne 
NO ఎ 
' WS 
Ma 
fa | ge 
x de 
యా 
0 se 
uy 9 
i $4 
ల్‌ కుమారె శ్రీమతి నిర్మల ల 
ల్లో = a dle 
క్‌ సు VY యా అస్త గరం సల ఆప్హా షు ళ్‌ 
వ 7 Nf» YY WY Ap WY rs ౨ He ప yn జై న జన న పే న 
యయా. 


టు యట యు యె మె బు అపు ల! se 
Nes ap We Np Ms MN in He) అజ య ఎ way ఆస AN 
గ్‌ NF a WL NL MLNS ert we ee Ge we we oo 5 న కం ౪ న FCS EMS 
అల్లు పూలు పణం చాల్యా వాలా హాకా నారా నో Rm Tn TET EU త TEIN NS ON 4 ళో న్‌ 


at అట్టి 
ల్లీ 
ల్ల 


ఎడ 


LA 


Ww 


వా 
ళా 
వ్‌ 
గోప 
స 
వా 
వో 
ళా 
నా 
శా 
న 
yn 


నానరు వం వరం వర పర పమ పహ పకా 


ss 
uu 
i 
ళా 





పీ 


nn 
Cy 


We 
ళం 


జననం: 10-9-1956 శ్రీసాయీసాయు జ్యము 11-5-2000. 


చీ 
ళ్‌ 


షే 
క్‌ 


మోనా 
జ 


J స్వర్గీయ సాదినేని శ్రీనివాస చక్రవర్తి 
sh రాజమం డి 





FO నం WN OAS 
ar em = సని 
Ww కో FAN క 


Pa Wf WY" Ap Np a CY) 


| 
SDE De Dee వలవల eI లల వల Ne వల లల ee వలయం ల వలల; 


ae 


Ma అని గ్‌ 
FN EAN 
ry Wy Cre Wy © wy Yr 
వ శక వష శర వరవర 


NE mV చమోలి మెరు యె WNL Ws మ Wp షె Tp 
ఇ జా వా. mm సల్లా, మినా, సా = mn ee oe సి అం అ mt యె లల బలె NL Ns Wy Wp కూ 
న న నో ని అసి న అల్ప చాక నా జా హా రాని లాం తాం నా ఇనా ఆనా అంద అనా అం నై నాజానాక్సానా జనా ఆ హా 


చి. శ్రీ ఇమ్మిడి శెట్టి ప్రభాకర రావు 
వాదరాబాదు 


















AF 
CL 


భః చి శ్రీ దాలిపర్తి నారాయణ రావు గారు 
ఖః Advocate హైదరాబాదు 


ee 


(aN 


| జ (1 
ల. 
వై న 
ల 
వగ ste 
as = 
దట్టి 
న W 
uy ల్‌ 
uy 
he వీ 
జ్‌ ళ్‌ 
పట్ట 
Me st 
uy రె చ 
ale 
PT 


శ 





ల 
తగ 

sh st 
cy Cy 
ste నస 
లం ళా 
న nD 
UN Uy 
Ne వ్‌ 
ఖై భా 
she మ 
CW ay 
న్‌ | వ 
జట్టే అట్టా 
గగ రీ 
ఆన్న త్న 
se lL 
qu 


నె 
గ 


Wy 


dle se 
i స 
ae న్‌ Dn wa A a 
(| చి. శ్రీ పేరేపు సుబ్బారావు, సౌ. సుబ్బలక్ష్మి దంపతులు sh 
HC ET 


మ్‌ 


శ్రీకాకుళం 






5 dle 
yn బై 
de 
YC 4 
sh se 
Cy 
క్‌ ల్లో 
స ‘i 
she 
ల్లో ్‌ 
క! S54 
Cy dy 
న్‌ st 
CN : 
, Ih 
Ss “sr 
hw 
| వీ 
ఛం Uy 
స్నిచ 
(| Nn 
న్‌ a WO 
హా Si 
& Ye 
se : 2 
an శే 
| | Ye 
fe జి 
స 
na 
she ర 
! (| 


న! 

క 

శే 
LY 


fae 


వ 
ల్‌ 
| de 
APP ANP TY 
se (లో గగ Nf Ne అప Na అమ Nis Ye os io ర IN ie వ యు Dim ల em ier i ళా 
లో గగ Nf, Nr, AFG Ws Nf, వె నా అము స EIR గో eV ies Ie De ee De ey న 
“Wt జా ఎ హై బె wt తానా శారా జనా wo స హన nN ఇన జై అనా అనై TIN IN అన కం గం 7 3 


ల్‌ గ్‌ ర మెగ త AMD NS సన. మెగ, టో గో గ, ని గో గాలీ ని గీ, గో గగ 
అన్తే స్టారు అరు Ye స్టా సంఆ రయి చ్తారూ వసతు సత్త NIT HN వక్ష ల్లు He Ne He oe Nae a Na 


జనన న TP TE TP ననన MT HN క కక న 0 గో 
ఇ 

ఆశీ ్‌ 

x ii 


si చి. శ్రీ పరానేని రామచంద్ర రావు - వరి భార్య స్వర్గీయ సుబ్బ లక్ష్మి గారు 
బో పైదరాబాదు. 


డూ ఫ్లు 


‘ty 
ల 


ల బే 


మై 
ఢ్గ 
ఎ 


ప 


ఎ 
ళ్‌ 
sh 


a 


zs 


He 


నా 


ఎ 





le 

క gh 
Se వో 
బ్‌ ర్య 
వీల sf» 
x ల 
dle ND 
FN ర 
ర్‌ 

ik క్లో 
gk భః 
ale గ 
ళా sh 


౮ 


సుక స్య 





Na ॥ 
514 § 
( కీ.శే. చిత్తర్వు రామకృష్ణ గారు, మామిడికోళ్ళ (1 
3 ణా ణ ఇ వో 
క "ళో 
le రీ 
GN జ 
se sf 
. ్‌ 
క్‌ ల్లో 
she sl, 
ళా ల 
gle 
she st 
ళా ల 
ఖః she 
Wy 
Sle 
1 i 
ళం లే 
ge st 
Wy 
she 
1 లః 
se 
uy ik 
a AD 
_ ఖ్‌ 
gl sk 
ie sk 
రీ 
sh | 
sl, ( 


బన యు అహ I యు అము అ అము మిని I అల అం అమ Vd ప యె 


ల IN TIN NT IN IND నో ఆలనా mT Sy గా ల ఎ XK XK DOU Ka Ne x 





లీ 
ar 


దినెని బుచ్చయ్య చౌదరి - రాజమండ్రి 


క్ర 
షు (హూ 


. కమలాదేవి - కాకినాడ 


శ్రీ పొత్తూరి పాండు రంగ విఠల్‌, వీరి ధర్మపత్ని 
. సొ. విజయ కుమారి, సికిందరాబాదు 
సొ 


అ 


గురిజాల అరవింద, హెదరాబాదు 


oO ౬ 


(6౫ 


శ్రీ ఇమ్మిడి శెట్టి ప్రభాకర రావు, హెదరాబాదు 


ed 


ఛే అచ్యుత నారాయణ శెట్టి, అనంతపురం 


స 


(6 
లు 


వరకొండ సన్యాసి రాజు AE. శ్రీకాకుళం 


వ 


సు 


ళం గ 
3 
ర్స్‌ 


దు 


rg Oo ౯ 5 
త 


ర మకరిరర్‌ వూ లాలి: 


< 


(కూ 


క 9 


,. 


జానవాటి సుబ్రహ్మణ్య శర్మ పర్చూరు 


అ 


నుమూరి సాంబశివరావు, హైదరాబాదు 


(1 


అఆ... 


¢ 


.M. దుర్గా రావు, రాజమండ్రి. 


C 


ఆహో 


తాడూరి దేశకులు, మోహనరావు పేట. 


=n 


రా 


శ్రీ 
శ్రీ పాతపల్లె వెంకట రమణ, ఇ.వి. పల్లె 
తి చెన్నా అమ్మన్న, తాడేపల్లి గూడెం. 


(6 (తూ 
a tb 


తిG. రాజ్యలక్ష్మి - బళ్ళారి. 


. శ్రీ శేషగిరి సత్యనారాయణ, తాడేపల్లి గూడెం. 
కర్ర 


V.L. నారాయణ రావు, గుంటూరు 


లో 


PDE 


గ్‌, 
.శ్రీD. నాగేశ్వర రావు - తుని 


ఇది వరకే మహారాజ పోషకులు మరల యీ కృతికి 
నాయమొనరించిన దాతలు 


య సాదినేని శ్రీనివాస చక్రవర్తి జ్ఞాపకార్థముగా తండ్రి 


DR. గోటేటి వేంకట చలపతి రావు - వీరి ధర్మ పత్ని 


. పార్టసారధి, శ్రీమతి రమామణి దంపతులు, 


EE 


న | 


రూ. 1116/- 


రూ. 1116/- 


656/- 
620/- 
556/- 


. 516/- 


516/- 


503/- 
503/- 
348/- 
251/- 
232/- 
232/- 
150/- 
116/- 
116/- 
116/- 
116/- 


. 116/- 


ఈ కృతికి మహారాజపోషకులుగ చేరినవారు 


శ్రీ పిన్నమనేని వేంకటరత్నం గారు, విజయవాడ, 
(9-1-2001 న కీర్తి శేషులై రి) 

స్వర్గీయ శ్రీమతి ఘండికోట విజయలక్ష్మి సృతి చిహ్నముగా 
అక్కగారు చి.సా. జయంతి అన్నపూర్ణ - సికిందరాబాదు 
ఒక సాయి భక్తురాలు - హైదరాబాదు 


స్వర్గీయ నాదెళ్ళ సుందర సాక్షి కామేశ్వరి గారి జ్ఞాపకార్హముగా 
కుమార్తె చి.సా. మాధవ పెద్ది ఫణీ రాధాకుమారి, హైదరాబాదు 
స్వర్గీయ అయ్యవారి వెంకట సూర్య సుబ్బారాయుడు గారి 
సంస్మరణార్థం భార్య విజానవటి - కుమాళ్ళు, చి. రాజేష్‌ 

చి. శ్రీనగేష్‌, చి. శ్రీరామ్‌లు- భీమవరం 


చి. శ్రీ వేముల సూర్య ప్రకొశ రావు, వీరి ధర్మ పత్ని 
చి.సౌ. జ్యోతి - అశ్వారావు పేట 


అలో 


స్వర్గీయ గండ్రపు శివ ప్రసాద రావు గారి సంస్మరణార్దం భార్య 
వాణమ్మ. మచిలీ పట్టణము. 


డ్‌ 
గ 


. శ్రీ గ. ఆనంత పద్మ నాభ రావు, యేలేశ్వరం 


జ 


. శీ ప్రభా వెంకట సుబ్రహ్మణ్య శర్మ - విరి ధర్మ పత్ని 
సౌ. దుర్గ, విశాఖపట్టణము | 

శ్రీ మామిళ్ళపల్లి చినకో టేశ్వర రావు. విరి ధర్మపత్ని 
సౌ. లక్ష్మీ తులసి, సూరప్ప వారి గూడెం 


౪ © 


౬ 


గ 


జ 


a 


మాతృమూర్తి స్వర్గీయ బాపట్ల కామేశ్వరమ్మ గారి సంస్మరణార్గం 
కుమారు చి. శ్రీ బాపట్ల కృష్ణ శర్మ, విరి ధర్మ పత్ని 
చి.సా. నగరాజ సత్యవతి - బాపట్ల 


1 


శ్ర ముద్దా వెంకట సుబ్బారావు - ఎరి ధర్మ పత్ని 
చి.సా. లక్ష్మీ వెంకటరమణమ్మ - నల్లూరు 

శ్రీ చందూరి వెంకట సీతారామయ్య - వీరి ధర్మ పత్ని 
చి.సౌ. కామేశ్వరమ్మ - సరిపల్లె 


రూ. 10,001/- 


ర్ధొ 


వి 


న 


ర్‌ 


5116/- 


. 3650/- 


1700/- 


1116/- 


. 1116/- 


. 1116/- 
. 1100/- 


. 1016/- 


. 1016/- 


1016/- 


1016/- 


. 1016/- 


ఆ ఇ నథఠ దిన గణ దణైథెద దై 
ణ్‌ చ మ మ చ మ ల 
| 3 5 స 5 | 2 3 3 
ve 3 
YX 9 
tb YX 
సె శ్చ 
b 2 ఖీ 
ష్‌, g|6 
9 స్తై 
3 నీ | స్త 
స ళు (౮ ర్‌ 
గ లై 6౮ c 33 YA 33 
3 న్‌ శ 33 a గ్‌ 
: PB 2 Pb 
స ఎ Pagans? 
| ౧ సె S జ్య ॥ రీ 
2 gp | (0) చ్‌ ౨9 hs RG 3 tor dn A టె 
f2 3 ఇబ 3 fn | ర £3 | aa ca | 
స 3 9 BB ౨ -B |; వ్‌ ణి 
3 9 fo లా గ ఇ 1 3 hb 2 
స్త అ 3 7 లచ 3 3 
to bh fe fF b ౨ 
f 9 <3 న్‌ా b ౨ Cs 9 b b 
గ్‌ A 9 3 Cree 3 mR 
గ కలై os Ws 
ద్‌ Ca ౨) 2 5 క ep 
కర్రి ణా x3 [౮ సతి > Ff 9 
v3 గే ౧ £౩౭ ౦6౦౦౧౨౭౬౭౧ ౮౯ 
త్ర a ౧) a 3) =) శూ) 7) శల జార లా) యి 





రూ 6€19/- 
రూ. 503/- 
రూ. 503/- 
రూ. 503/- 
రూ. 503/- 

. 503/- 


కాకుళం 


ul 


| 


fr 


సభ్యులు 


జ 


ళో 


అ 
వ 


చరాజాదు 
రకా రము గా 


సృ లక్షి దంపతులు, 
లా 


ఇంచు 


Ca 


we 


ఒల్లో 


4 


తో 


రావు - 


sears 
- కుమార్తెలు ౫ సాటి 
ఏలటూరు 
రు 
స్వామి - చిలకలూరి స 


ఇళ 


జ 

గా జ 

సా 
న 
Fn 


(ఎ 


ఈ కృతికి రాజపోషకులు గా చేరినవారు 
(అలటూ 


రూ. 350/- లు చెల్లించిన జీవిత 


రావువంలట 
Jon D6 
ఒల్లో (| చ. 
ర్య రామక్ళ 
పా. 


[0 


6 


m= 
అ 
5 


శ 


రా 
రాఘవో 


రీయ చిత 


ల 


రే. 
య, 


గ్‌ 
Uy 
నేరెళ్ళ మోహన రావు - | 


కుమారుడు- భార్య 


బు 
చు: 
ఇన 

చ్‌ 

ప్ర 

న 


అట్‌ శ వ... 
సరస్వతి దంపతులు - చిలకలూరి ఎట 


చ్‌ 
అక్ష 
mn? 


మత్‌ 


b 
3 (] 
ఎ 
1. స 
i 26 
ఫే 
షే 60 
‘3 క 
ర + 
నా ఈ 
అత అొ 
{> 
ny un) 


3} 


అ 
‘fp 
«3 
oa 
3 


a x») 


7 


[re 


re 


వాచా డా 
erry) 


fa 
+] 
స 
«3 
అస్త 
13 


al 


"3 
గ 
3 
ie 

fa 


మో 


wo} 


fot 


ఎ 


3 


v3 
f> 


ry 


tt 6 


౧) 


అ 


— 


నారాయణ మూరి - రాంబె 
వు- 5 రాయవరం 


ఉపాధ్యాయుల త్య 


wa} 


ణెె లౌ 


గ్ర 


బ్లో 
(ఆ) 


వులు - విజయవా 


3 బ్‌ టో 
వ (ఆ ఆం 


సతో 


రర-రాప్ర =కనిగిరి 


జవ. — 
టా 


85.35. 


met 


నివాస రావు - సికిందరాబాదు 


ల్‌ 
టై. 


మూర్తి, శ్రిముతి ప్రభావతి దంపతులు- హెదరాబాదు 


Nag 
లో 


Dr GV సర్వే 


తానా? 


పెలారి శెట్టి 


i 
i 
అ 


d= 


శ్వర రావు - హైదరాబాదు 


ల 


లా నవలే 


5 
3 
tr) 
| 
రల గా 
991 3 
9 
| స, 
సె B33 
b గి 
oa ల 
ఏం గ 
2 
Jy #3 
yy న 
1. 
1} 5} 


శ్ర బచ్చు. ప్రనివాస తావు - చాచే పలి 
రా 
fi aay Pia, WE i వం గ 
శ్రీ గుంటూరు శేష సాయి బాబా, శ్రీమతి సుబ్బలక్ష్మి 
చంబతులు - సూరప్పు వారి గూడెం 
ప్రమతి దాట లక్ష్మి శేష కుమారి - కోలంక 
రా ప 


ఇ ఈుటార్యు కొచూరి-అమరెళ్వరి= తెరువు 


( ఈ కృతికి పోషకులు 


శ్రీమతి దాసరి బేబీ - రామవరప్పాడు రూ. 250/- 
4, 5. 5 ప్రతాబ రాబమంథ్రి రూ. 216/- 
శ్రీ దినవహి విలెశ్వర రావు - హైదరాబాదు రూ. 200/- 
$, 8 5.[ మూర్తి, శ్రీమతి ప్రమిలా రాణి - హైదరాబాదు రూ. 200/- 
నగ L. స్వరూట - ప్రసన్న దంపతులు - హైదరాబాదు రూ. 200/- 
శ ఈరంకి వెంకట్రావు - తుని రూ.200/- 
శ్రీ కొత్తమాసు ఉదయ భాస్కర రావు - చేబోలు రూ. 183/- 
శ్రీకి. అదృష్ట రావు - హైదరాబాదు రూ. 150/- 
శ్రీమతి N.L. లక్ష్మి రాణి -తుని రూ.161/- 
Rb సరనతరో రాను బదులు రూ. 150/- 


రూ. 116/- లు చెల్లించిన వోషకులు 


శ్రీ మాధవి పెద్ది కాళిదాసు - హైదరాబాదు 

శ్రీ గి. వెంకటేశ్వర్లు - హైదరాబాదు 

శ్రీని. చంద్రశేఖర్‌ - వాదరాబాదు 

శ్రీ ఎర్రగుంట్ల కృష్ణ కుమార - రాజమండ్రీ 

శ్రీ Ch. వీరరాఘవ రావు చౌదరి - రాజమండ్రి 
శ్రీ నారాయణం అప్పలాచార్యులు - ఒంగోలు 
శ్రీ BH. వరద రాజులు - తిరుపతి 

శ్రీ M.A. మూర్తి - విశాఖ పట్టణం 

శ్రీ ౯. రామకృష్ణ - విజయవాడ 


i క్‌ క్‌ క్‌ 1 U 
3 =~ 5D DDD 
DD 0 sf sf శన చ 
Ba TS DOD 
3 వ సీ 
3 | వ్‌ 3 
3 
| వ @ 
2 లాం) 3 0 v3 
WOE: en సస . 
ఓ న్‌! £ క ౧ శ్‌ 3 నం 1 | 2 tc 
9 6 ht 3 శ లం 0 gp 2 సే 6 
2 3 ఇ ౫ bీ pb x 
han 3 3 = b ౧ గ్‌ Sr 3 
నాగ స్త [ | fn క న b 
b= so ra hs 3 శ 3 ర్‌ 
న టు స సతాం CRS వ మ న br i re" 
5 "3 He hr hb b 2 eR ! hf న్‌ s3 సె రీ fd NY 
Ya లం 3 at | 3 | | fh yp lI 3 | b fa J fa J 3 | b 
స ఘీ (౧ 9 3 2 ~~ oo : £ x3 
Sis hb pe ED oS CE గ్‌ b అ తై 1. తతా fe 
క Eg 
ఇ స 0 9 c. pc 
= 333 te 3 w దీ 5 ఇ 23 090) fa ' 2 3g hh a | . 
సు ౧ స స జ్‌ స్తే ౦5 b wD 3 ci ఫే లాం గ్‌ చ్‌ oO 3 త 
టం = re [| నో గ్‌. న గ్రే hf ర 9 sp ల [క = ఎలు 9 
వు శి “ తి ఉత “th > పా ® స mE | న 9 ట్‌ క్ట 5 
సత్త ౦౧ చ 2 ఈ _) ఎక 2 ద ఎ) యఏ36 060 = గద మ ౦04౮ 
అత్ర ౮౨ ౮ జాని లం చల ఆను ౮0) అలు జల ఉం 55 దు అధు ౫ శె అరి అత్ర ౮9D = లై అది 


. 45/- 
.45/- 
రూ. 45/- 


నిమ్మల వెంకటేశ్వర రావు - ఏలూరు 
Ch. ప్రకాశరావు - బలిగాం 
౧. శివరామరాజు - మండపేట 


3 


ల 


౧ 


లో 
లీ 


ర్‌ 
గ్‌ 


విషయ సూచిక 


ఏత మాహాత్మ్యము బిర 


అ తన్లోకవుఎలు wane 


వాలే 


wal 
. 46 


న tn 
ఆ 


ఒవ్‌ 
. 68 


./6 


.89 


gf 


..105 


114 


Yn 


ఎభూతియె 


13 


బట |2D 


దర్శన యోగము... 


140 


Puy serum ౩ 


146 


156 


... 164 


POO wee 


తము ప్రాప్తరు 


పురుషో 


18. 


170 


19. 


దెవాసురసంపద్విభాగయోగము TENCE Nn AE 


TT 


BODIES MOF NV tee 


sf i 
(w ft 


20 


185 


re షర 
వ DIRS 


21 


కం, 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
ప్రార్థన 
థి 


శ్రీ కారుణ్య మెలర్ప భారత రణోర్విన్‌ మోహియె కౌరవా 
నికంబున్‌ బరిమార్స జంకు విజయున్‌ వీక్షించి యధ్యాత్మ వి 
ద్యాకల్పంబగు గీతలన్‌ బలికి బ్రహ్మజ్ఞానమునూర్చు రా 

ధా కృష్ణాత్మిక చిన్మయున్‌ గొలుతు( దత్త జ్ఞాన సంసిద్ధికిన్‌. 


గీతాశాస్త్ర ప్రవచనా 

ద్వెతామృత భాష్య రచన దక్షుల, మురజిత్‌ 
భూతేశాంశజులను, సం 

ప్రీతిన్‌ భజియింతు వ్యాస, శ్రీ శంకరులన్‌. 


సంస్కృతాంధ్ర భావార్థ విశారదులగు 
వ్రాక్తనాధుని కులం గవి వల్లభులను, 

భక్త వర్యుల సతము సద్భక్తి. గొలుతు 
శిష్య వాత్సల్యమున శుభాశీస్సులిడగ. 


పితృస్తుతి. 


అమల బాపట్ల వంశాబ్ది సోముండు వీర 
యామాతుు( డెవని పితామహుండు, 
అపర ధన్వంతరి యగు భగవానుడే 
ధన్య చరిత్రుని దత్త పితృండు, 
అనఘ చన్నాప్రగడాన్వయ కృష్ణాఖ్యు( 
డెన్ననెబుధవర్యుః గన్నతం డ్రి, 
ఘన గంగరాజు వేంకటరత్న మంత్రియే 
మాన్యునకు జనక మాతులుండు, 


2 


స్‌, 


శ్రీమదృగవర్గీతామృతము 


రాజమాంబిక యేని గారాము తల్లి, 

అట్టి ధీవరు చెజువు గ్రామాధికారి 
జానకీరామ పూజా ప్రసక్తు, వీర 

యారు, మత్రియ జనకు నెనభినుతింతు. 


మాతృస్తు తి. 


శ్రీల విరాజిల్లు శిఖరము ఆదినా 

రాయణ మంత్రి  యయమకుం దాత, 
దేవ గురు ద్విజ సేవనా పరకీర్తి 

రామ కృష్ణాఖ్యు(డే లేమ తండ్రి, 
గామాధికార నిర్వహణు(డు వేంకటా 

చలపతి విబుధుండే సతికి భ్రాత, 
ఘనత బ్రహ్మాండ వేంకటరత్న మాన్యుండే 

మానినికి ననుంగు మేనమామ, 


అట్టి యాంధ్ర గీర్వాణ విద్యా ప్రవీణ 
పతి పదాంబుజ యుగళ సేవాధురీణ 
చిన్న పున్నమాంబిక సత్రసిద్ద చరిత 
సదయ హృదయను మత్రియ జనని దలంతు. 


తదా తత 


ఆ. వె. 


శో 


4|| 


ఓమ్‌ శ్రీకృష్ణాయనమః 
శ్రిమద్భగవద్గీతామృత మాహాత్మ్యము 
౧ 

ధరోవాచ. 
భగవన్సరమేశాన భక్తి రవ్యభిచారిణీ | 
ప్రారబ్దం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో || 
భూదేవి అడుగుచున్నది. 
భక్తవరద! కృష్ణ! పరమేశ! ప్రారబ్ధ 
మనుభవించుచున్న మనుజునకును 
జలన రహితమైన సద్నక్త్‌ యెవ్విధిం 
గలుగ గలదా కరుణ దెలుప గదవె.. 
బష్టురువాచ 
ప్రారబ్దం భుజ్యమానో౭2పి గీతాభ్యాసరత సతో! (4) 
స ముక్త స్స సుఖి లోకే కర్మణా నోపలిప్యతే | 
విష్ణుమూర్తి చెప్పు చున్నాడు. 
అవని! ప్రారబ్ద కర్మంబు ననుభవించు 
నాతండైన గీతాభ్యాస మందు సతము 
సక్తుడెనచో మనుజుండు ముక్తు(డె సు 
ఖ౦బు6 గాంచు, బంధింపవు కర్మలతని. 
మహా పాపాదిపాపాని గీతాధ్యానం కరోతిచేత్‌ | 
క్వచిత్‌ స్పర్వం న కుర్వన్సి నలినీదల మంభసా || 


అనవరతమును గీతాధ్యయన మొనర్వు 
భక్తులను మహాపాపాది పాపనిచయ 
మంట(జాల దెకాలమందైన6గాని 
నథినపత్రస్గితంబెన జలము పగిది. 


4 శ్రీమదృగవర్గీతామృతము 





శే!  గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే | 
తత్ర సర్వాణి తీర్గాని ప్రయాగాదీని తత్రవై || 


ఆ.వె ఎ ప్రదేశ మందు నెసంగు గీతాశాస్త్ర 
మెచట గీతలు పఠియింపం బడునొ; 
ఆ ప్రదేశమున బయాగాది సర్వతీ 
ర్తంబు లుండు సుస్టిరంబుగాగ. 4 


జ||  సర్వేదేవాశ్ళ బుషయో యోగినః పన్నగాశ్చ యే | 
గోపాలాగోపికావాగైపి నారదోద్ధవ పార్షదైః 
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 


ఆ.వె ఎల్ల దివిజ వరులు బుషులు యోగులు బన్న 
గులును గోప గోపికలును నార 
చుండును మతీయు నుద్ధవ్వండు పార్షదుల్‌ గీత 
లుండు చోట సాయముంద్రు వేగ. ర్‌ 


ల్ల] యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్‌ | 
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి స దైవ హి || 


గి. అధిక భక్తిని గీతార్థ మరయు చోటు 
జదువంగా6ం జేయు చోటను, జదువు చోట 
ఐనుచు నుండెడి చోటి బృధ్వీమ తల్లి! 
నెను సివసితతు నెవ్వేళ నిశ్చయముగ. 6 


(4 


|| గీతా శయో2హం తిష్టామి గీతా మే చోత్తమం గృహమ్‌ | 
గీతాజ్ఞాన ముపా శ్రిత్య తీన్లో కాన్సాలయామ్య హమ్‌ || 

గీ. ఇట్టి గీతలనే నాశ్రయించి యుందు, 

గీతలే నాకు గృహమగు, గీత లందు 

నమరు జ్ఞానంబు నే సముపాశ్రయించి 

మూడు లోకముల్‌ పాలింత్తు బుణ్యశీల! 


శ్రీమద్భ గవద్గీతామృత మాహాత్మ్యము 5 





గ్‌ 
‘wll 


ag) 


గీతా మే పరమా విద్యా (బ్రహ్మరూపా న సంశయః | 

అర్థమా త్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్యపదాత్మికా || 

అర్థమా త్రాక్షరంబు, బ్రహ్మస్వరూప 

మవ్యయము నిత్యమైన గీతామృతంబు( 

బరమ పావన కరమైన (బ్రహ్మవిద్య 

యనుట కించు కేనియు సంశయంబు లేదు. 8 


చిదానన్దేన కృష్ణేన ప్రోకా స్వముఖతోzర్భునమ్‌ | 
వేదత్రయీ పరానన్దా తల్త్వార్థజ్ఞానమంజసా || 
మహిత తత్వార్థ విజ్ఞాన మార్గబోధ 

నంబు, వేద త్రయీ పరానంద వర్థ 


A 


అల్లో 


నమగు గీతామృతము6 జిదానంద రూపు 
డెన కృష్ణుండు బోధించె నర్గునునకు. 9 


యో౭ష్టాదశ జపెన్నిత్యం నరో నిశ్చల మానసః | 

జ్ఞానసిద్దిం స లభతే తతో యాతి పరం పదమ్‌ || 

అనుదినంబు నష్టాదశా ధ్వాయములను 

నిశ్చల స్వాంతుండగుచు ధ్యానించు నతడు 

జ్ఞాన సంసిద్ధింబొంది యనంతరమున 

నవ్యయంబెన మోక్షంబు నందు చుండు. 10 
పాఠే£సమర్లస్సంపూర్ణి తదర్థం పాఠ మాచరేత్‌ | 

తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 

అవ్విధమున నష్టాదశా ధ్యాయములను 

బూర్లముగః బఠింపఃగ లేని పూరుషుండు 

సర్థ భాగమేన్‌ జదువంగ నగును, దాన 

బొందు చున్నాడు గోదాన పుణ్య ఫలము. 11 


6 


శ్రీమ ద్భ గవద్గీతామృతము 





హో! 


ఆ.వె. 


జ 


త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్‌ | 
షడంశం జపమాన స్తు సోమయాగ ఫలం లభేత్‌ || 
ఇందు మూడవ భాగము నేని జదువు 
వాడు పొందు గంగాస్నాన ఫలము, గీత 
అందు నాజవ భాగము నైనం జదువ 
భూమి! నోమయాగ ఫలంబు. బొందు నరుడు. 12 
ఎకాధ్యాయంతు యోనిత్యం పఠతే భక్తి సంయుతః | 
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసే చ్చిరమ్‌ || 
అనుదినంబు నొక్క యధ్యాయ మేనియు. 
జాల డం జదువ! జాలు 
డు రుద్రలోక మంది యందున బిర 
ల ముండు( బ్రమథ గణము తోడ. 13 


ct: 


(| 


అధ్యాయళ్టొకపాదం వా నిత్యం యః పఠతే నరః | 
స యాతి నరతాం యావన్మనుకాలం వసున్దరే || 
అనుదినంబు నొక్కయధ్యాయ మందు స 
దృక్తిమైం జతుర్ణ భాగమెనిం 
జదువు నరుండు మనుజ జన్మంబు;బొందు మ 
౧౦తరంబు వణకు నయచరిత్ర! 14 


ర్వ 


గీతాయాః శోక దశకం సప్తపంచ చతుష్టయమ్‌ | 
ద్విత్రిఎకం తదర్థం వా శోకానాం యః పఠేన్నరః || 


9 15 


శ్రీమద్భగవద్గీతామృత మాహాత్మ్యము 7 


Bsc TT CE eM 
శో|| చశ్చ్రలోక మవాప్నోతి వర్షాఖా మయుతం (ధ్రువమ్‌ | 

గీతాపాఠ సమాయుకో మృతో మానుషతాం వ్రజేత్‌ || 
ఆ.వె. ఇందులోక మొంది యందున బదివేల 

వత్సరంబు లుండుం, బఠన సేయు 

తరుణ మందు నెవడు మరణంబు నొందునో 

యతండు దేవభావ మందు చుండు. 
శో గీతా భ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్‌ | 

గీతేత్యుచ్చార సంయుకో మ్రయమాణో గతిం లభేత్‌ || 
గీ. భక్తితోడ గీతాశాస్త్ర పఠనంజేయు 

నతడు సన్మోక్ష మొందు నన్యంబదేల? 

మరణ మందున గీతల స్మరణ సేయు 

మానవుడు పొందు నుత్తమమైన గతిని. 17 
శ్లో|| గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతో౭2పి వా | 

వెకుంఠం సమవాప్పోతి విష్ణునా సహ మోదతే || 
ఆ.వె. అధిక పాప చిత్తు(డెనను గీతార్థ 

మేనరుండు వినగ లోనసక్తిం 

బడయం( గలుగు వాడు వెకుంఠ మందు సం 

తోష మొందు విష్ణుతోడంగూడి. 18 
శో గీతార్టం థ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః | 

జీవన్ముక్ష స్పవిజ్లేయో దేహాస్త పరమం పదమ్‌ | 
గీ. నిత్య నెమిత్తికంబులౌ నిఖిల కర్మ 

వరు అను సలిపియూా గీతార్థమును స్మరించు 

మనుజ వరుండు జీవన్ముక్తు డనగ బడును; 

అతండు మోక్షంబు నొందు దేహాంతమందు. 19 
శో| గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః | 

నిర్వూత కల్మషా లోకే గీతా యాతాః పరం పదమ్‌ || 
గీ. జనకుడాదిగం బెక్కండ్రు మనుజ విభులు 

గీతల సమాశ్రయించి యాక్షాతలంబు 

నందు నిర్దూత కల్మషు లగుచు( బొంది 

రింతిరో! మోక్ష పదము దేహాంతమందు. 20 


8  శ్రీమద్భగవర్గీతామృతము 
mE క 


శో|| గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నై వ యః పరేత్‌ | 
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఎవ హ్యుదాహృతః | 
గ్‌ వసుధరో! భగవద్దీతల బఠన6 జేసి, 
యిందు, మాహాత్మ్య్యమును బరియింప కున్న 
వాని పఠనంబు సర్వము వ్యర్డ మగును 
శ్రమము మాత్రమే పరియవసాన మగును. 2 
శో|| ఎతన్మాహాత్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః | 
స తత్సల మవాప్నోతి దుర్లభాం గతి మాప్పుయాత్‌ || 
గీ. అవని! మాహాత్య సంయుక్తమైన గీత 
అను బరించు నరు6డు తత్సలంబు( బొందు; 
అంతియే గాక యతడు దేహాంత మందు 
నవ్యయానంద మోక్షంబు నందు6జుమ్మ. 22 
సూత ఉవాచ 
శ్లో] మాహాత్మ్య మేతధ్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్‌ | 
గీతాన్తే చ పఠిద్యస్తు య దుక్షం తత్సలం లభేత్‌ || 
సూతుండు చెపు చున్నాడు 
గి. అతి సనాతన గీతా మహత్త్య మెను 
బలికి నాడ నీ గీతల బఠన. బేసి 
సు. మాహాత్యృమును జదివిన మనుష్యు( 
డిందు జెప్పిన ఫలమును బొందు ధరణి! 23 
ఇతి శ్రీ వరాహపురాణిే శ్రీ గీతామాహాత్మ్యమ్‌ 
సంపూర్ణమ్‌. 
ఇది శ్రీవరాహపురాణమందు గీతా మాహాత్మ్యము 


సంపూర్ణము. 
శ్రీ కృష్ణార్వణమస్తు. 


—- వసే వానే వా 


cH 
ళో 
ల || 


ర్‌ 


స్తోత్రశ్లో కములు 
శుకాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ | 
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే || 
యస్య ద్విరదవ[క్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ | 
విఘ్నం నిఘన్తి సతతం విష్వక్సనం త మాశ్రయే || 
వేదవ్యాససో త్రము 
సమ్యజ్వ్యాయ కలాపేన మహతా భారతేన చ| 
ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే || 
వ్యాసం వసిష్టనప్తారం శక్తిః పౌత్ర మకల్మషమ్‌ | 
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ || 
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | 
నమో వె (బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః|| 
మునిం స్ప్నిగ్భాంబుదాభాసం వేదవ్యాస మకల్మషమ్‌ | 
వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహం | 
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః | 
అఫాలలోచన శృంభుర్భగవాన్‌ బాదరాయణ: || 


జ్యో 


రృష్ణనో త్రము 


(యా 


కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కెర్తనమ్‌ | 
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్‌ || 


కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే | 
నాధాయ రుక్కిణీశాయ నమో వేదాంత వేదినే || 


సారథ్య మర్భునస్యాదౌ కుర్వన్‌ గీతామృతం దదౌ | 
లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః || 


10 


10 _ శ్రీమద్భగవద్గీతామృతము 





శ్లో| కరకమలనిదర్శితాత్మము ద్రః పరికలితోన్నతబర్థి బర్హ చూడః | 
ఇతరకరగృహీత వే(త్రతో (త్రో మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః || 11 


అతామపాణీకమల ప్రణయ ప్రతో ద 

మాలోలహారమణికుండల హెమసూ[తమ్‌ | 

అవి(శ్రమా౦బుకణ మంబుదనీల మవ్యా 

దాద్యం ధనంజయరథాభరణం మహోనః || 12 


అగ్ర కృత్వాకమపి చరణం జాను నైకేన తిష్టన్‌ 
పశ్చాత్పార్దం ప్రణయసజుషా చక్షుషాzవేక్షమా ణః | 
సవ్యేతో త్రం కరసరసిజే దక్షిణ జ్ఞానము ద్రా 


మాభిభాణోరథ మధివసన్‌ పాతు నఃసూతవేషః || 13 
వందే కృష్ణాzర్భునౌ వీరౌ నరనారాయణా వుభౌ | 
ధృతరాష్ట్రసుతోన్మత్తగజారోహణ వల్లభా || 14 
గీతాసోత్రము 


శో గీతాశాస్త్ర మిదం పుణ్యం యః పఠేత్‌ ప్రయతః పుమాన్‌ | . 
విష్ణోః పద మవాప్పోతి భయశోకాదివర్జితః [| 15 
భారతామృత సర్వస్వం విష్టో ర్వ(క్రాద్విని సృతమ్‌ | 
గీతాగంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే || 16 
గీతాః సుగీతాః కర్తవ్యాః కిమన్యెః శాస్త్ర సం(గ్రహైః | 
యాః స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిస్సృతా: || 17 
గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరశ్యచ | 
నైవ సంతి వా పావాని పూర్వజన్మకృతా న్యపి || 18 
అకృత్య మపి కుర్వాణో భుంజానో వా యతస్తతః | 
ఘోరం వైవస్వత స్థానం గీతా ధ్యాయీ న పశ్యతి || 19 


మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే | 
సకృథ్గతాంభసి స్నానం సంసార మలమోచనమ్‌ || 20 


శో 


స్తోత్రశ్లోకములు 11 





శ్లోక మేకం తదర్థం వా పాదం పాదార్థ మేవ వా | 


నిత్యం పఠతి యో భక్త్యా సమోక్ష మధిగచ్చతి || 21 
సర్వ శాస్త్ర మయీ గీతా సర్వ వేద మయో హరిః | 

సర్వ తీర్ధ మయో గంగా సర్వ ధర్మ మయో మనుః ॥| 22 
ఎకం శాస్త్రం దేవకీ పుత్ర గీత మేకో దేవో దేవకీ పుత్ర ఏవ | 

ఎక మంత్రో దేవకీ పుత్ర నామ కర్మా ప్యేకం దేవకీ పుత్ర సేవా || 23 
ఓమ్‌ 


అస్య శ్రీ భగవర్గీతాశాస్త మహామంత్రస్య, భగవాన్‌ వేదవ్యాస బుషిః 
ప్రాయేణానుష్టుప్‌ ఛందః 

క్వచిన్నానాఛభందాంసి శ్రీకృష్ణపరమాత్మా దేవతా 

“అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఇతి బీజమ్‌ 
“సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజి ఇతి శక్తిః 

“అహం త్వా సర్వపాఫేభ్యో మోక్షయిష్యామి మాశుచఃి ఇతి కీలకమ్‌ 
“నెనం ఛిన్లన్తి శస్రాణీ నైనం దహతి పావక ఇతి అంగుష్టాభ్యాం నమః 
“న చెనం కేదయన్యాపో న శోషయతి మారుతళో ఇతి తర్దనిభ్యాం నమః 
“అచ్చే ద్యోఃయ మదాహ్యో౭య మక్షేద్యో౭శోష్య ష్‌ చో 

ఇతి మధ్యమాభ్యాం నమః 

“నిత్యః సర్వగతః స్థాణు రచలోయం సనాతన ఇతి అనామికాభ్యాం నమః 
“పశ్య మే పార్ట రూపాణి శతశో౭ధ సహస్రశః ఇతి కనిష్టికాభ్యాం నమః 
“నానావిధాని దివ్యాని నానా వర్గా కృతీని స్ట 

ఇతి కరతలకర పృష్టా భ్యాం నమః 


ఇతి కరన్యాసః 


12 


శో 


శ్రీమదృగవద్గీతామృతము 


అధ హృదయాదిన్యాసః 

“నెనం ఛిన్తన్తి శస్రాణ్‌ నై నెనం దహతి పావకళి ఇతి హృదయాయ నమః 

“న చైనం క్లే దయన్యాపో న శోషయతి మారుతః ఇతి శిరసే స్వాహా 

“అభ్యేద్యోయ మదాహ్యో౭య మక్షేద్యో౭శోష్య ఏవ చీ ఇతి శిఖాయై వషట్‌ 

ర సర్వగతః స్థాణు రచలోయం సనాతనః ఇతి కవచాయ హుమ్‌ 
“పశ్య మే పార్ట తజ శతశో౭థ సహస్రశః” ఇతి నేత్రత్రయాయ వషట్‌ 

“నానావిధాని దివ్యాని నానా వర్ణా కృతీని చి ఇతి అస్రాయ ఫట్‌ 


భూర్భువస్సువరోమితి దిగ్భంధః 
ఓం శ్రీకృష్ణ ప్రీత్యర్దే గీతాపారాయణే జపేవా వినియోగః 


—_- త ———- 


ధ్యానమ్‌ 
(£5 క 
పార్జాయ ప్రతి బోధితాం భగవతా నారాయణన స్వయం 
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్‌ | 
అద్వైతామృతవర్షిణీం భగవతీ మష్టాదశా ధ్యాయినీ 
మంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్‌ || 1 
నమో౭స్తుతే వ్యాస! విశాలబుద్దే పుల్లారన్హాయత పశత్రనే త్రః | 
యేన త్వయా భారత తై లపూర్ణః ప్రజ్వాలితో జ్ఞాన మయః ప్రదీపః || 2 
ప్రపన్న పారిజాతాయ తో కత్ర వేతై కపాణయే | 
జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః|| 3 


వాచకః ప్రణవో యస్య |క్రీడావస్తఖిలం జగత్‌ | 
శృతిరాజ్ఞావ పుర్దానం తం వందే దేవకీ సుతమ్‌ || 4 


సర్వోపనిషదో గావో దోగ్జా గోపాల నందనః | 
పార్భా వత్సః సుధీర్ఫోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ || ర్‌ 


స్తోత్రశ్లోకములు 


13 





శో! 


వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్‌ | 
దేవకీ పరమా నన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్‌ || 


భీష్మ ద్రోణ తటా జయద్రథ జలా గాంధార నీలోత్పలా 
శల్య గ్రాహవతీ కృపేణవహనీ కర్ణేన వేలాకులా | 
అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనా వర్తినీ 
సోత్తీరా ఖలు పాండవైః రణనది కైవర్తకః కేశవః || 


పారాశర్య వచ స్స్పరోజ మమలం గీత్రార్థ గంధోత్కటం 
నానాఖ్యానక కేసరం హరికథా సబోధనా బోధితమ్‌ | 

లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయ మానం ముదా 
భూయా ద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే || 


మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్‌ | 
యత్కృ పాతమహం వందే పరమానందమాధవమ్‌ || 


యం (బ్రహ్మా వరుణేంద్ర రుద మరుతః స్తున్వంతి దివ్యెః స్తవె 
ర్వేదె స్సాంగ పదక్రమోపనిషదెరాయం తి యం సామగాః | 
ధ్యానా వస్థిత తధద్గలేన మనసా పశ్యంతి యం యోగినో 
యస్యాంతం నవిదు స్సురాసుర గణా దేవాయతస్మై నమః || 


అతః పరం యధార్హం సంపూజ్య పారాయణాదికం కార్యమ్‌ 


== ఈ 


10 


14 శ్రీమదృగవర్గీతామృతము 
re ss 


పారాయణ సమాపన సమయాను సంధేయ శ్లోకములు 


శో స్వస్తి ప్రజాభ్యః పరిపాలయనాం 
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః | 
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం 
లోకా సమస్తా స్పుఖినో భవన్తు | 


కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ | 
దేశో2 యం క్షోభ రహితో బ్రాహ్మణా స్పన్తు నిర్భయాః || 


అపుత్రాః పుత్రిణ స్పన్తు, పుత్రిణ స్సన్తు పౌ(త్రి౭9ః | 
అధనా స్పధనా స్పన్తు జీవన్తు శరాదాం శతమ్‌ || 


మంగళం యాదవేంద్రాయ, మహనీయ గుణాబ్దయే | 
భక్తపాలన దక్షాయ రాధాకృష్ణాయ మంగళమ్‌ || 


కాయేన వాచా మనసేట్టియైర్వా 
బుద్భ్యాత్మనావా ప్రకృతే స్ప్వభావాత్‌ | 
కరోమి యద్యత్సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి || 


యదక్షర పద భ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్‌ | 
తత్సర్వం క్షమ్యతాం కృష్ణ రాధాప్రియ నమోస్తుతే || 
అనేన శ్రీమద్భగవద్గీతా పారాయణేన 
భగవాన్‌ సర్వదేవాత్మకః 


శ్రీరా ధాకృష్ణస్సు ప్రీతస్సు ప్రవన్నో వరదో భవతు. 
న్యూనాతిరిక్షం సర్వం సగుణమస్తు. 
సర్వం శ్రీకృష్ణార్ప్వణమస్తు. 


శ్లో 


అ. వె. 


శో|| 


కం. 


శో|| 


ఆ. వె. 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రిమద్భగవద్గీతామృతము 
అర్జున విషాదయోగము 
ప్రథమాధ్యాయము 


ధృతరాష్ట్ర ఉవాచ 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 
మామకాః వాణ్ణవాశ్సెవ కిమకుర్వత సజ్ఞాయ || 
దృతరాష్టుం డడుగు చున్నాడు 

శ్రీ విరాజితమును బావనమౌ కురు 
క్షేత్రమందు సమితిజేయు మతిని 

నాదు సుతులు బాండు నందనుల్‌ సంజయా! 
చేరి యేమి చేసినారొ? చెపుము. 

సజాయ ఉవాచ 

దృష్ట్వాతు పాణ్ణవానికం వ్యూఢం దుర్యోధనస్తదా | 
ఆచార్యముపసబ్గమ్య రాజా వచన మటబవీత్‌ || 
సంజయుడు చెప్పు చున్నాడు 


జన నాయకుఃడౌ దుర్యో 

థనుండంతటం బన్ని యున్న దాయల బలమున్‌ 

గని ధనురాచార్యుని దా 

పునకుం జని పలికె నిట్లు భువనాధీశా! 

ప్తశ్యెతాం పాణ్బుపుత్రాణా మాచార్య మహతీం చమూమ్‌ | 
వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 

నీతి కోవిదుండు నీదు శిష్యుడు ద్రుప 

దాత్మ భవుని చేత నాహవమునఈ 

బన్ని యున్న విపుల పాండవ సైన్య మా 

చార్యవర్య! చేరి యరయంగదవె. 


16  శ్రీమదృగవర్గీతామృతము 





శో అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | 
యుయుధానో విరాటశ్చ [ద్రుపదశ్చ మహారథః || 


ఆ.వె. అందు భూరి చాప హస్తులు భీమార్తు 
నులను సమితింబోలు బలులు గలరు 
వీరు సాత్యకియును విరటుండు మజీ మహా 
రధికుడెన ద్రుపద రాజవరుండు. 4 


శో|| ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్‌ | 
పురుజిత్కున్తిభో జశ్చ శెబ్యశ్చ నరపుజ్గవః || 
ఆ.వె. చెలగ ధృష్టకేతు చెకితానులు, నర 
పుంగవుండు శెబ్య భూవిభుండు 
ఘనుడు ఏర్యధను(డు కాళీ నృపాలుండు 
వురుజితుండు( గుంతి భోజనృపతి. 5 


శ్ల్‌| యుధామన్యుశ్చ వి|క్రాన్త ఉత్తమౌ జాశ్చ వీర్యవాన్‌ | 
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 


ఆ.వె. ఉత్తమౌజవీరు( డురు బలాఢ్యుండు యుధా 
మన్యు నృపతియు నభిమన్వుఃడతుల 
దర్పవంతులైన ద్రౌపదీ నందనుల్‌ 
వీరలందజును మహారధికులు. 6 


శో అస్మాకం తు విశిష్టా యేతాన్నిబోధ ద్విజోత్తమ | 
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్‌ (బవీమి తే || 
గ్‌. (బాహ్మణోత్తమ! యీ మన వారి లోన 
ముఖ్యు లెవ్వరో నా సైన్యమునకు నధిప్పు 
లైన వారిని నీకు సంజ్ఞార్థముగను 
దెలుపుదును వారి నెల్లరం దెలిసి కొనుమి. 7 


అర్జున విషాదయోగము _ 17 





ళో 


CN) 


ఆ. వె. 


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిజ్ఞయః]| 

అశ్వ తామా వికర్ణశ్చ సౌమదత్తి స్తదెవ చ|| 

విప్రవర్య! నివు భిష్ముండు కర్ణుండు 

నాజి విజయశీలుండౌ కృపావ 

నిసురోత్రముండు, నీ తనూజుండు భూ 

రిశ్రవుండు వికర్ణ నృపవరుండు. 8 


అన్యే చ బహవశ్ళూరా మదర్ధి త్యక్తజీవితాః | 
నానాశస్త్ర ప్రహరణా స్సర్వే యుద్దవిశారదాః॥| 


వీరుంగాక యనేకులు విదిత యశులు 

ప్రాణములు నాకునె ఏడం బాలు పడిన 

సర్వశస్రాస్తవేదులు శౌర్య నిధులు 

యుద్దరంగ విశారదు లున్నవారు. 9g 


అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి రక్షితమ్‌ | 
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్‌ || 


బాహ్మణవర! భీష్మ రక్షితమౌనిట్టి 

బలియురున్న నాదు బల మపూర్ణ 

మయ్యె, మారుత తనయా భిరక్షి త పాండ 

వేయ బలము పూర్ణమై యెసంగే. 10 
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః | 

భీష్మమేవాభిరక్షన్తు భవన్తస్సర్వ ఎవ హా || 

మీరలందజు నియమిత పదంబుల యుద్ద 

భూమి యందు నిలిచి ముఖ్య యోధు 


డెన శాంతనవుని నభీల పార్వ్వముల జా 
గరతు లగుచు నిపుడు గావ వలయు. 11 


18 


ఆ.వె. 


శ్టో 


ఆ.వె. 


శో 


శో 


ఆ.వె, 


శ్రీమద్భ గవద్గీతామృతము 


తస్య సంజనయన్‌ హర్షం కురువృద్దః పితామహః | 
పఠహనొదరి వినద్యోచ్చెః శజ్ఞం దధ్మౌ ప్రతాపవాన్‌ || 


అనుచు బలుకు నృపతి హర్షింప( గురువృద్ద 

వీర వరుడు రణవిశారదుండు ప్ర 

మోదమునను సింహనాదం బొనర్సి, పూ 

రించె దివ్యశంఖ మంచితముగ. 12 


తతశ్శ జ్ఞాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః | 
సహసై వాభ్యన్యన్త స శబ్ద స్తుములో౭ భవత్‌ | 


అటుల సంకులు పణవానక గోముఖ 

భేరులాదిగాగ వివిధ వాద్య 

ములను దత్‌ క్షణంబ మొరయింప6గౌరవ 

పెన సరరకులమయ తెలుగ మరుల: 13 


తత శ్శ్వేతై ర్ల్గయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ | 
మాధవః పాణ్ణవ్చెవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 


అపుడు ధవళాశ్వశో భితమౌ మహార 

థంబునందు నాసీనులై తగ వెలుంగు 

మౌధవుండును బాండవ మధ్యముండు 

శంఖములను బూరించిరి క్షాతలేంద్ర! 14 


పాజ్బుజన్యం హృషీకేశో దేవదత్తం ధనజ్ఞ్వయః | 
పౌ(బ్ణం దధ్మౌ మహాశజ్ఞం భీమకర్మా వృకోదరః || 


పాంచజన్య మొత్తె వసుదేవ తనయుండు 

దివిజనాధసుతు(డు దేవదత్త 

మధిక భీమ కర్ముండౌ భీమసేనుండు 

వౌండ్రశంఖ మొత్తె భయద వృత్తి. 15 


శప 


అర్జున విషాదయోగము 19 


అ mm 


అనన్హ్లవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్టిరః।| 
నకుల స్పహదేవశ్చ సుఘోష మణిపుష్పకా || 


వశ క 


అంత థర్మనృజూలు6 డనంత విజయ 

మనెడి శంఖము ఖబూరించె యమళు లైన 

నరుల సహవెచ్చ లొతిరి ప్రకట శంఖ 

ములగు సుఖూషమును వాల 16 


అపు ల లంత DE Se 17 


దుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | 

సొభద్రశ్చ మహాబా హుళ్ళ జ్ఞాన్దధ్ముః పృథక్పృ భక్‌ || 

ద్రుపద రాజవర్వు6 డుపవాండవులు మహా 

బాహు యుగళుండగు సుభద సుతుండు 

ఏర లెల్ల అపుడు వెత్వజంబూరించి 

రవనినాథ! సంఠుఅన్నిదిశల. 18 


స ఘోషో ధార్తరాష్రాణాం హృదయాని వ్యదారయత్‌ | 

నభశ్చ పృథివించెవ తుములో౭వ్యనునాదయన్‌ || 

ప్రబలశంఖ సముదృవోదృట మహాస్వ 

నములు వ్యాపించి భూనభోంతరముల నను 

నాద మిడంజేసి దుర్యోధనాది బిర 

హృదయ పుట ఖేదకంబయి యెసంగె నంత. 19 


20 


శ్రీమ ద్భ గవర్గితామృతము 


శత శకము సత క 


శ్లో|| 


స్టో 


అథవ్యవస్టితాన దృష్ట్యా ధార్త రాష్హ్రైన్‌ కపిధ్వజః] 
ప్రవృత్తే శస్త్ర సమ్పాతే ధనురుద్యమ్య పాణ్ణవః || 
హృషీకేశం తదా వాక్యమి దమాహ మహీపతే | 
శస్త్ర సమర సమారంభ సదుయ ముందు 
యుద్ద సన్నద్దులన దుర్యోధనాది 
(= ధి 
వీరులను గాంచి విల్లెక్కు పెట్టి నవ్య 
సాచి కృష్ణున కిట్లనె: క్మాతలేం ద్ర. 20, 21(1) 


అర్జున ఉవాచ. 


సేనయో రుభయో ర్మధ్వే రథం స్థాపయ మే౭చ్యుత || 
యావ దేతాన్‌ నిరీక్షేజహం యోద్దుకామా నవస్థితాన్‌ | 
కెర్మయా సహ యోద్ధవ్య మస్మిన్‌ రణ సముద్యమే || 
అర్జును డడుగు చున్నాడు. 


అచ్యుత! సమరారంభ మందు నేను 

యుద్ధ సన్నద్యులె పోరనున్న విరిః 

జూంచు వజకును దగినట్టి చోట నుభయ 

సైన్యముల మధ్య నిలుపు నా స్వందనంబు. 21 (2), 22 
యోత్స్యమానా నవేక్ష౭హం య ఎకే2z (త్ర సమా గతాః| 

ధార్తరాష్ట్రస్య దుర్చుద్దే ర్యుద్దే ప్రియచికీర్షవః॥| 

యుద్ధమున, దుష్టుడైన దుర్యోధనున క 

భీష్టమును గూర్వంగా మది నిచ్చగించి 

యాహవము సేయ నరుదెంచి నట్టి వీర 

వరుల నందజుజూడం వలతు నేను. 23 


అర్జున ఎషాదయోగము 21 


——— నాకా యాయ uu అ ము 


a] 


ఆ.వె. 


శో|| 


ఆ, వె. 


శో 


ఆ.వె. 


శో 


ఆ. వె. 


సజయ ఉవాచ 


'ఎవముకో హృషీ కేశో గుడా కేశేన భారత | 
సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్‌ || 


సంజయు6డు చెప్పు చున్నా( డు 


అమరనాధ తనయు; డట్లు పల్కినంబురు 

షోత్తముండు నా రథోత్తమమును 

నిలిపి యుభయ సైన్యములకు మధ్యంబందు. 

దగిన యట్టి చోట ధరణినాధ. 24 
భీష్మ ద్రోణ ప్రముఖత స్పర్వేషాం చ మహీక్షితామ్‌ | 

ఉవాచ పార్ట ప్తశ్యెతాన్‌ సమవేతాన్‌ కురూనితి || 

భీష్ముండును గురుండు వివిధ దేశా ధీశ 

వరులుజూచు చుండ “బాండుతనయ! 

యాహవంబు సేయ నరుదెంచి యున్నయీ 

కౌరవేయ బలముంగాంచూోో మనియె. 25 
తత్రాపశ్యత్‌ స్థితాన్‌ పార్థః పిత్రా నథ పితామహాన్‌ | 

ఆచార్యా న్మాతులాన్‌ భాత్యాన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌ సఖీం స్తథా || 

శ్వశురాన్‌ సుహృదృశ్చెవ సేనయో రుభయో రపి। 

అనంగ నరుడు గాంచె నాచార్యులను చితా 


మహులః బితల మేనమామల సుహృ 
దులను సుతులను మనువులను మామల మటేీ 


స్నేహితులను, నుభయ సేనలందు, 26,27(1) 


తాన్సమిక్ష్య స కౌన్తేయ షన బన్ఫూ నవస్థితాన్‌ | 

కృపయా పరయా2విష్ణో వయ న్నిద సుబవీత్‌॥ 

యుద్దభూమి యందు నున్న బంధువులను 

గాంచి యంచితమగు కరుణ యెసంగ 

నివ్విధమునం బత్కెం గృష్లుని విక్షించి 

సవ్యసాచి యతి విషాదమునను. 27(2),28(1) 


22 





శో|| 


ne 


శో 


శో 


ఆ. వె. 


శో 


ఆ.వె. 


శ్రీమద్భ గవద్గీతామృతము 


అర్హున ఉవాచ. 

దృష్టేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్‌ || 
సీదన్సి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి | 

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 

అర్హునుండు చెపు చున్నాడు. 


శౌరి! యుద్ద మొనర్పంగాం జేరి యున్న 

బంధువుల గనంగ నవయవంబు లెల్ల 

శిధిలములయె ముఖంబు శోషిల్తె, మేన 

వణకు రోమంబులను గగుర్పాటుంగలిగె. 28(2),29 
గాణ్జీవం స్రంసతే హస్తాత్‌ త్వక్పవ పరిదహ్యాతే | 

న చ శక్నో మ్యవస్థాతుం (భమతీవ చ మే మనః || 

జారుచుండె గాండివము హస్తంబు నుండి 

యొడలి చర్మంబు దహియింపంబడుచు నుండె 

బటుతరంబుగ జిత్త విభముము గలిగె 

రథము'నందు నిల్వంగ సమర్థతయు లేదు. 30 
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ | 

న చ శ్రేయో౭నుపశ్యామి హత్వా స్వజన మాహవే || 

ఎశ్వవంద్య్వ! నేను విపరీత శకునముల్‌ 

గాంచు చున్నవాండ6ం గదన మందు 

స్వజమును వధింప సంప్రాప్తమౌ శ్రేయ 

మేమొ కానంజూల నించు కేని. 31 
న కాంక్షే విజయం కృష్ణన చ రాజ్యం సుఖాని చ| 

కింనో రాజ్యేన గోవిన్ద కిం భోగె ర్లీవితేన వా || 

కోరను విజయంబు గోరను రాజ్యంబు( 

గోర సుఖము నేని వారిజాక్ష! 

ఎమి ఫలము నాకు నీ రాజ్యమున భోగ 

ములను నేమి? బతుకు వలన నేమి? 32 





ళో యేషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాస్సుఖాని చ| 
త ఇమే౭వప్టి తాయుద్దే ప్రాణాం స్వక్వా ధనాని చ || 


కర్త -బురికి కాత వమన రిలపథగ 
నీ రాజ్యము భోగ సుఖము లిచ్చించుదుమో 
వారలె ప్రాణార్థ్ధముల ము 
రారీ! త్యజియించి వచ్చి రాహవమునకున్‌. 33 


|| ఆచార్యః పితరః పు(తా స్తథైవ చ పితామహః! 
మాతులాః శ్వశురాః పౌ(త్రాః స్యాలాః సంబన్టిన స్తథా || 
ఆ.వె. అంబుజాక్ష! ఏిరలాచార్య వర్ఫ్యులు( 
దండు లాత్మజులు పితామహులును, 
మనుమలు మణీ మేనమామలు మామలు 
బావమరదు లెల్ల బంధు జనులు. 34 


స్టో ఏతాన్న హన్తు మిచ్చామి ఘ్నతోzపి మధుసూదన! 
అపి తై లోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 
ఆ.వె. సమితి నన్ను వారు చంపిన దైలోక్య 
రాజ్య పదవి యేన బ్రాప్తమైనం 
గౌరవుల వధింపం గాంక్షింప నన్నని 
క్షితి తలాప్తి కొక జెప్ప నేల. 35 
శ్లో నిహత్య ధార్తరా ష్రాన్నః కా ప్రీతి స్ప్యా జ్ఞనార్దన | 
పాప మేవాశ్రయే22 దస్మాన్‌ హత్ర్వైతా నాతతాయినః || 
గీ, ధార్తరాషులెల్లజిను యుద్దంబు నందు 
ద్రుంపంగామన కేమి సంతోష మొదవు? 
నాతతాయులం జంపుట చేత మనము 
పాపమును బొందుదుము గాదె పద్మనాభ! 36 


24 


శ్రీమద్భ గవద్గీతామృతము 





శో|| 


తస్మా న్నార్జా వయం హన్తుం ధార్హరాట్ర్షాన స్వబాన్టవాన్‌ | 

స్వజనం హి కథం హత్వా సుఖిన సామ మాధవ ॥| 

అఖిల బంధు సమెతులెనట్టి ధార్ర 

రాములను వధియింప నర్హంబు గాదు 

సఃజనులాౌ వారి జంపి యెబ్బంగి మనము 

పంకజాక్ష! సాఖ్యంబులు వడయ( గలము. 37 


యద్య హ్యేతే న పశ్యన్తి లో భోపహతచేతసః | 
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్‌ || 


ఎరు రాజులో భ విహత చేతసులౌట 

వంశ నాశనంబు వలన సంభ 

వించు దోష మమరవినుత! మిత్ర ద్రోహ 

మందు(గలుగు పాప మరయకున్న. 38 


కథంన జేయ మస్మాభిః పాపా దస్మాన్నివర్తితుమ్‌ | 

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్దనార్దన || 

వంశ నాశనంబు వలన సంప్రాప్తమౌ 

యఘమ దిట్టిది యని యరయు మనకు 

నట్ట పొపకార్యమందుండి తొలంగంగా 

నెల తెలియరాదా కృష్ణ! యిపుడు. 39 
కులక్షయె ప్రణశ్యన్తి కులధర్మా స్సనాతనాః | 

ధర్మే నష్టే కులం కృత్ను మధర్శ్మో భిభవచ్యుత || 

కులమునకు నాశన స్పితి కలుగగా నే 

నాతన కుల ధర్మంబులు నాశనంబు 


జౌందు ధర్మములన్ని నశింప వంశ 
మంతయు నధర్మమునకు సమాసుదమగు. 40 


శో 


శో|| 


అర్జున విషాదయోగము 


అధర్మాభిభవాత్కృష్ణ (ప్రదుష్యుస్తి కుల స్త్రియః | 


స్త్రీషు దుష్టాసు వార్ష్మేయ జాయతే వర్ణ సజ్గరః || 


కులమున నధర్మము ప్రబల 


గుల కాంతలు చెడుదురయ్య! గోపీనాథా! 


కుల కాంతలు చెడ(గా వా 
రల కతమున వర్ణ సంకరంబగు( గాదె. 


సబ్గరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ, | 
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్లోదక (క్రియాః || 


సంకరము కులమునకు నాశంకరులకు( 
(బబల నరకంబు సమ కూర్పు వారి పితరు 
లెల్ల పిండోదక క్రియా హీను లగుచు 
నరఠకమందుం గూలెదరయ్య నళిననయన! 


దోషై రేతై ః కులఘ్నానాం వర్ణ సభరకార్శకెః | 
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వత్వా || 
చేరి వర్ణ సంకరమును జేయు చుండు 

వంశ హరుల దొషావళి వలన శాశ్వ 
తంబులెనట్టి జాతి సద్దర్మములును 

వంశ ధర్మముల్‌ నాశంబు వడయు చుండు. 


ఉత్సన్న కులధర్మాణా౦ మనుమ్యాణాం జనార్దన | 
నరకే నియతం వాసో భవతీ త్యనుశు శ్రుమ || 


అరయ నివ్విధి వంశా 

చారంబులః జెజుచి నట్టి జనులకు సతమున్‌ 
దారుణ నరకావాసము 

వీరోత్తమ! కలుగు ననుచు విందుము గాదె. 


25 


41 


42 


43 


44 


26 


శ్రీ ద్భగవధ్గితామృతము 


షష mu 


| 


అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌ | 
య డ్రాజ్యసుఖలో భేన హన్తుం స్వజన ముద్యతాః || 
అయ్యయో! మన ముప్పు డత్యంతమైన 
పాపమును జేయ బూనిన వార మగుదు 
మకట! రాజుసుఖంబుల యాశ చెతం 
జంప్పకొనం బూనితిమి బంధు జనుల నెల్ల. షై 
యదిమామప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః | 
ఢార్తరాష్టా రణే హన్యు స్తన్మే క్షమతరం భవేత్‌ || 
ఆయుధము జేత ధరియింప నట్టివాని 
బదులు కొట్టని వాని నన్సండనమున 
శస్తయుతు లైన కౌరవుల్‌ చంపిరేని 
నదియు మిక్కిలి కేమంబ యగును నాకు. 46 
సజ్షాయ ఉవాచ 
ఎవ ముక్ష్వా౭ర్జ్డున స్పంఖ్యే రథోపస్థ ఉపావిశత్‌ | 
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్న మానసః || 
సంజయు(డు చెప్పు చున్నాడు. 
వార్జుండివ్విధమున వచియించి దుఃఖ సం 
చలిత చిత్తుండగుచు శరశరాస 
నముల విడిచి యాహవమున స్యందన మందు 
గూరుచుండె నంత గురుమహీంద్ర! 47 
ఇతి శ్రీ భగవధ్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశా సే 
శ్రీకృష్ణార్ణున సంవాదే అర్జునవిషాదయోగోనామ. 
ప్రథమో? ధ్యాయః 
ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోత్రాపస్తంబసూత్ర బాపట్ల 
వంశపవిత్ర వీరయామాత్య పుత్ర భక్తకవివిధేయ హనుమంత “ 
నామధేయ ప్రణీతంబై న శ్రిమద్భ గవర్గీతామృత యో గశాస్త్రంబను 
బద్యకావ్యంబున నర్జున విషాదయోగంబను 
(బథమా ధ్యాయము. 
శ్రీకృష్ణార్చణమస్తు. 


+ 
——-————- ఈ అ 


+ 


ఆ. వె. 


ఆ. వె. 


ఓమ్‌ శ్రీకృష్ణ పర (బహ్మణే నుక 


శ్రిమద్భగవద్గీతామృతము 
నాంఖ్యయో గము 
ద్వితీయా ధ్యాయము 
సళ్టాయ ఉవాచ. 


తం తథా కృపయా౭2విష్ట మశ్రుపూర్జాకులేక్షణమ్‌ | 
విషీదన్ల మిదం వాక్య మువాచ మధుసూదనః | 
సంజయుడు చెప్పు చున్నాడు. 
అతి దయాకలితుండు న ప్రపూర్ణాకులే 
లా విషాద జలధి మగు 

న పాండుతనయు నర్జును విక్షించి 
మ పలికి నధిప! 
శ్రీ భగవా నువాచ. 
కుతస్వా కశ్ళ్మలమిదం విషమే సముపస్థితమ్‌ | 
అనార్యజుష్ట మస్వర్గ్య మకిర్తికర మర్దున || 
శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 


బాలి శోచితంబు స్వర్గ విరోధియు 

భువ నకీర్తికే బాతు భూతమైన 

శ్‌ ఘోరదుఃఖ మింద్రజా! ని కిప్తు 
కలిగెనో యకాలమందు. 


త మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యణే | 


'కుద్రం హృదయదౌర్చల్యం త్యక్వోత్తిష్ట పరన్తప॥ 


పాందకు మధైర్యమును ని 

యందిది యుండగంగూడ దర్శున! హృదయం 
బందున నీచపు దుర్పల 

తం దలంగ నడంచి శత్రుతపనా! అమ్మా! 


28 


ఆ.వె. 


శో 


శో|| 


శ్రీమద్భగవద్గీతామృతము 


అర్జున ఉవాచ. 


కథం ఖీష్మమహం సంఖ్యే దోణం చ మధుసూదన | 
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్జా వరిసూధన || 


అర్హును( డడుగు చున్నాడు. 


అతుల పూజనీయులెన భీష్మ ద్రోణ 
యోధవరుల నిట్టి యుద్దమందు 
నెవ్విధమున నిలిచి యెదిరించి బాణప్ర 
యోగ మాచరింతునో; ముకుంద! 


గురూ నహత్వా హి మహానుభావాన్‌ 
శ్రేయో భోక్తుం ఖై క్ష్య మఘపిహా లోక, | 
హత్వా? రకామాం౦ స్తుగురూ నిహైవ 
భుజ్లోయ భోగాన్‌ రుధిర ప్రదిగ్జాన్‌ || 


ధర, మహానుభావకులెన గురుజనముల 
జంపకయె భుజియించు బెక్షంబు శ్రేయ 
మర్ణకాములౌ గురువుల నడచియెటుల( 
గాంతు రుధిర ప్రదిగ్గ సౌఖ్యంబు లిటనె. 


న చెత ద్విద్మః కతర న్నో గరీయో 

యద్వా జయేవమ యది వానో జయోయుః]। 
యానే వహత్వా న జిజీవిషామ 
స్తే౭వస్థితాఃప్రముఖే ధార్తరాష్ట్రః॥| 


మనము జయ: మొందుదుమొ: లేక మనల:;వారు 
గెలుతురో యేది యీ రెంట గృష్ణ! మేలొ 
యెజు6గ మెవ్వరి నని వధియించి బ్రతుక 
గోరమో యట్టి; కౌరవుల్‌ గూడి రెదుట. 


సాంఖ్యయో గము 20 





రాక 


చ|| 


యా 


కార్పణ్య దక హతస్య భావః 

పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ దేతాః| 
య[్రేయ స్స న్నిశ్చితం (బ్రూహి తన్మే 
శిష్యస్తే=హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌. || 
అధిక కారుణ్య దోషోపహతు(డ ధర్మ 


_ పథ విమూఢాత్ము(కు(డ నైతి బ్రశ్న సేతు, 


నిశ్చిత శ్రేయమెదో దానిని వచించి 

శిష్యు నాశితు నన్ను శాసింపు కృష్ణ! 7 
నవా ప్రపశ్యామి మమాపనుద్యా 

ద్యచ్చోక ముచ్చోషణ మిన్టియాణామ్‌ | 

అవాప్య భూమా వసపత్న మృద్ధం 

రాజ్యం సురాణా మపి చాదిపత్యమ్‌ || 

శత్రు శూన్యమౌ నిఖిల రాజ్యంబు దేవ 

తాధిపత్యంబు సంవ్రాప్తమైన నింద్రి 

యాభి శోషణ కారణమైన నాదు 

వ్యసనమును బాపు మార్గమే నరయ నెతి. 8 
సాయ ఉవాచ. 

ఎవ ముక్త్వా హృషీ కేశం గుడాకేశః పరన్తపః | 

న యోత్స్య ఇతిగోవిన్ద ముక్వా తూష్టీం బభూవ హ॥|| 

సంజయుడు చెపు చున్నాడు 

అని యీ ప్రరారముననా 

వనజోదరుతో వచించి “భండనమును జే 

యను దొ రమణా! నే 

నని పల్కుచు నూరకుండె నర్జ్హునుండధివా! 9 
త మువాచ హృష్‌ కేశః ప్రహసన్నివ భారత | 

సేనయో రుభయో ర్మధ్యే విషీదన్త మిదం వచః || 

అంత శ్రీకృష్ణుడు భయ సెన్యముల మధ్య 

నతి వివాదము నొందు చున్నట్టి పాండ 

వెయుగని పరిహాసము జేయు వాని 

పగిది, నివ్వాక్యమును బల్కె వసుమతిశ! 10 


30 _ శ్రీమదృగవద్గీతామృతము 





శ్రీ భగవా నువాచ. 

న అశోచ్యానన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాష సే| 
గతాసూ నగతాసూంశ్చ నానుశో చన్తిపండితాః || 
శ్రీ కృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 


గ్‌. వ్యననమును బొందగూడని వారి కె వి 

వాద పడితివి, ప్రాజ్ఞభాషణము లాడె 

దీవు, మృతులైన వారికేన్‌ మృతులు గాని 

వారికేన్‌ దుఃఖపడరు తత్వజ్ఞ లెందు. 11 
శ్లో|| నత్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః| 

న చైవ న భవిష్యామస్సర్వే వయమతః పరమ్‌. || 
గీ. ననుమును అవుకు. గొను పార్ద 

నీవు లేకున్న వాడవు గావు భూమి 

పాలురగు విరలును లేనివారు గారు, 

ఇంక మిదెన లేకపో మిందజమును. 12 


శో దేహినో౭స్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా | 
తథా దేహాన్తర ప్రాప్తి ర్లీర స్తత్ర న ముహ్యతి || 
గీ. దేహమున నున్న యట్టి యీ దేహి కరయ 
నెటులొ బాల్య యౌవన జర లటుల నన్య 
దేహములు గల్లు(గావున మోహపడండు 
ధీరమతి యెప్పుడేని నీ దేహమునకు. 13 
శో|| మాత్రాస్సర్భాస్తు కౌన్తేయ శీతోష్టసుఖదుఃఖదాః | 
అగమాపాయినో౭నిత్యాసాం స్తితీక్షస్వ భారత || 
5 వార్థ! శబ్బాది విషయ సంబంధములె యొ 
సంగు శ్‌తోష్ట సుఖ దుఃఖ జాల, మివ్వి 
వచ్చుచును బోవుచుండు నీ వసుధ యంద 
ఎత్యములు గాన సైపుము నీవు వీని. 14 


నాంఖ్యయో గము 31 


ప క tc ccc ee తలలు న 


శ్లో|| 


న్లో! 


యం హా న వ్యథయన్వేతే పురుషం పురుషరభ | 
సమదుఃఖసుఖం ధీరం సో౭మృతత్వాయ కల్పతే || 


ఎవని సమ దబ ముమఖు నిన వాన గరు 
నిట్టి ద్వంద్వముల్‌ బాధలంబెట్ట లేవా 
యాతండే పాండునందనా! యమల మోక్ష 
పదమ్‌ నీరద సమర్శండౌ వాడు సుమ్ము 


నాzసతో విద్యతే భావో నా౭భావో విద్యతే సతః | 
ఉఊభయో రప దృష్టో న్లస్త్వనయో స్తత్త్వదర్శి భిః || 


లేని దానికి నిలుకడ లేదు లేమి 

యరయ నున్నట్టి దాని కెందెన లేదు. 

ఈ యుభయ భేద నిశ్చయం బెటు(గు చుంద్రు 
తత్త్వవిదులైన పండితుల్‌ ధన్యచరిత! 


అవినాశి తు తద్విద్ది యేన సర్వ మిదం తతమ్‌ | 
వినాశ మవ్యయస్యాస్య న కళ్చిత్కర్తు మర్హతి |] 


ఎటు(గుమీ యిది యంతయు నెవని చెత 
నిండి యుండునో వాని కెన్నండు నాశ 
నంబు లేదంచు మదిని, వృ్యయంబు లేని 
వాని నెవడు నాశన మొనరృంగలాడు? 


అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోకా శృరీరిణః| 
అనాశినోz ప్రమేయస్య తస్మా ద్యుధ్యస్వ భారత || 


అప్రమేయుండు నిత్యుండు నవ్యయుండు 

నౌ శరీరికి సంబంధమైన యట్టి 

దేహములు నశించు నటంచు. దెల్వ్పం బడియె 
గానం బాండవమధ్యమ! కడగు మనికి. 


17? 


18 


32 _ శ్రీమద్భగవర్గితామృతము 


శో య ఏనం వేత్తి హన్తారం యృశ్ప్చెనం మన్యతే హతమ్‌, | 
ఉభౌ తౌన విజానీతో నాయం హన్తి న హన్యతే | 
గీ. ఎవ డాత్మ వధించునం చెటు గునో? వ 
ధింపంబడు నంచు నెవ్వాండు తెలిసి కొనునా? 
యట్టి వారిద్దరజ్ఞాను లాత్మయెపుడు( 
జంపండొరుల నన్యుల చెతం జంప బడండు. 19 
శ్లో! నజాయతే మ్రైయతే వా కదాచి 
న్నాయం భూత్వా భవితా వా న భూయః | 
అజో నిత్య శాశ్వతో2 యం పురాణో 
న హన్యతే హన్యమానే శరీరే || 
గి. ఆత్మ శాశ్వతుండు పురాణు6 డచలు6 డజుండు 
పుట్ట డెప్పుడు గిట్టండు పుట్టింయమరలం 
గలుగండీ కారణంబునం గాయములును 
హతములౌచున్న నితడు హతుండు గాండు. 20 
శో|| వేదావినాశినం నిత్యం య ఎన మజ మవ్యయమ్‌ | 
కథం స పురుషః పార్ల కంఘాతయతి హన్తి కమ్‌ || 
ఆ.వె. ఆత్మ యవ్యయుండు, నవినాశు(డును నిత్యు 
డజు డటంచు నెవ్వం డరయు నాత 
డేవిధమున నెవని హింసించు, నెట్లు హిం 
సింపం జేయ జాలు నింద్రతనయ! 21 





వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహ్హాతి నరో౭పరాణి | 
తధా శరీరాణి విహాయ జీరా న్యన్యాని సంయాతి నవాని దేహీ || 


గీ. చినింగి పోయిన వననముల్‌మనుజుః డెట్లు 
తలగ జేసి వినూత్న వస్తముల(దాల్చు 
నటుల జీర్ణంబులెన దేహముల వదలి 
యన్య నూతన కాయము లాత్మ పొందు. 22 


౧” ంఖ్యయూా గేయ 


33 


ME RoI 


శో 


శో 


నైనం ఛిన్షన్లి శస్త్రాణి నైనం దహతి పావకః | 
న చైనం క్షదయన్యాపో న శోషయతి మారుతః || 


ఆయుధంబులు ఛేదింప వాత్మ నెందు 
బావకుండెన నితని గాల్పంగ లేడు 

జలము లితనిందడుపంగా జాల వెపుడు 
వాయు వేనియు శోషింప జేయ లేడు. 


అచ్చే ద్యోఃయ మదాహ్యో౭య మక్షేద్యో2శోష్య ఎవ చ! 
నిత్య స్పర్వగతః స్థాణు రచలో౭యం సనాతనః || 


తడుపం ఛేదింపం శోషింపం దగులంబెట్ట 
సాధ్యపడండెప్పుడీ యాత్మ సర్వగతుండు 
నాశ రహితుండు స్థిరుండు ననాది యైన 

వాండు సిద్ద స్వభావుడు పాండుతనయ! 


అవ్యకోz య మచిన్సో౭య మవికార్యో౭య ముచ్యతే | 
తస్మాదేవం విదితై నం నానుశోచితు మర్హసి || 


ఈత( డవ్వక్తుం డవికారు. డఉతండగు న 
చింత్యుండని, శ్రుతు అందున జెప్పం బడయె( 
గాన నీవాత్మ, నుక్త ప్రకార మెజ్‌ంగి 

తగదు దుఃఖింప నీదు స్వాంతంబు నందు. 


అథ చెనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్‌ | 
తథాపీ త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥ 


అటుల గాక నీవాత్మ నిత్యంబు జనన 
మగుచు మృతి నొందు వానిగా నరయు దేని 
నావిధంబున నెన నితాంతతేజ! 

వాని గూర్చి యిబ్బంగిని వగవ6 దగదు. 


23 


24 


25 


26 


34 శ్రీమదృగవధ్గీతామృతము 





శో జాతస్య హి ధ్రువో మృత్యు రువం జన్మ మృతస్య చ| 
తస్మా దపరిహార్యే౭ర్లే న త్వం శోచితు మర్తసి || 


గీ. ఎటుల బుట్టిన వానికి మృతి ధ్రువంబొ 
యటులఃజచ్చిన వానిక్‌ బుటుక ధ్రువము, 
కొన ననివార్యమైన యీ కార్యమునకు 
దగదు దుఃఖింప నీదు స్వాంతంబు నందు. 27 


శ్లో అవ్యకాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత | 
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 


గీ. అరయ నవ్యక్తమైనట్టి యాది6 గలవి 
వ్యక్తమౌ మధ్య గలవి, యవ్యక్త మగుచు( 
దనరు నంత్యంబు6 గలవి, భూతములు గాన 
వానికి అవ ఫల్తునా! వగవ నేల? 28 


శ్లో! ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యక, | 
ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వా ప్యేనం వేద న చెవ కశ్చిత్‌ || 


కం. ఎంతగ నొకడాత్మను గను 
వింతగ నొక్కండు వాని వివరించు నొగిన్‌ 
వింతగ మజ్‌ యొక్క(డు విను 
నెంతయు విని యాత్మతత్వ మెజు6గ6 డొకండున్‌. 29 


శ్లో దేహీ నిత్య మవధ్యో౭యం దేహే సర్వస్య భారత | 
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి, || 


గ్‌. అఖిల దేహంబులందున్న యాత్మ శ్వేత 
వాహ! యెప్పట్టికన( జంపంగం బడండు, 
కాన నిట్టుల భూత సంఘాతమునకు 
నిదు స్వాంతంబు నందు. బింతింపం దగదు. 30 


సాంఖ్యయా గము చేరి 


శ్లో స్వధర్మ మపి చావెక్ష్య న వికమ్పితు మర్హసి| 
ధర్మ్యాద్ధి యుద్దా శ్రయో౭న్యత్‌ క్షత్రియస్య న విద్యతే || 


గ్‌ ఇదియ కాదు, స్వధర్మ మొక్కింత నివు 
లోందలంచి చలింపంగా రాదు, ధరణీ 
ధర్మయుద్దంబు కంటె నత్యధికమైన 
శ్రేయ మర్షునా! లేదయ్య! నృపున కెందు. 31 


శ్లో యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్‌॥! 
సుఖినః క్షత్రియాః పార్ట! లభ స్తే యుద్ద మిదృశమ్‌ || 


శకం. శంక నప్రయత్నము గ గల్లి తజువంగ6 
బడిన స్వర్గమునకు ద్వారమైన 
యిట్టి యుద్దమో మహేంద్రనందన! సుఖు 
లెన క్షత్రియులకె ప్రాప్తమగును. 32 


| అథ చెత్త్య మిమం ధర్యం సంగ్రామం న కరిష్యసి | 
తత స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాస్స్యసి || 


ఆ.వె. ఇట్టి ధర్మయుద్ద మీవు సేయక యుండు 
వాండ వేని నీదు స్వకుల థర్మ 
ఫలము సద్యశంబు6 బాసి యద్దానను 
బాప మొంద గలవు, వాండుతనయ! 33 


శ్లో|| అకీర్తిం చాపి భూతాని కథయిష్యున్తితే౭వ్యయామ్‌ | 
నంభావితస్య చాకీర్తి రృరణా దతిరిచ్యతే || 


గీ. అంతియే కాదు శాశ్వతంబెన యట్టి 
నీదు దుర్యశ మెపుడు వర్ణించు చుంద్రు 
ప్రాణు లెల్లరు; కాన సంభావితునకు 
నపయశము చావు కంటె నత్యధిక మగును. 34 


36 


శో|| 


జో 


శో 


భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాం మహారధాః | 
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్‌ || 


ఆహవంబున నుండి భయంబు వలన; 
దలంగితని యా మహారథుల్‌ తలంతురేరి 
గౌరవంబందితివొ నీవు వారి లోన 

నిపుడు లాఘవమును బొందె దింద్రతనయ! 


అవాచ్యవా దాంశ్చ బహూన్‌ వదిష్యున్తి తవాహితాః | 
నిన్షన్లస్తవ సామర్ద్యం తతో దుఃఖతరం ను కిమ్‌ || 


నీ ప్రతాప మంతయును నిందించు చుండు 
నీదు శాత్రవ కోటి, యనేకములగు( 

బలుక రాని దుర్భాషలం బలుకు చుందు 
గాన దుఃఖతరం బింతకంట గలదె. 


హతో వా ప్రాప్ఫ్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ | 
తస్మాదుత్తిష్ణ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః || 


హతు(డ వగుదేని స్వర్గంబునంద నేర్తు 
వరులంగెల్పిన రాజ్టంబు ననుభవించె 
దీవు గావున నిపుడు కౌంతేయ! లెమ్ము 
యుద్దమును జేయ గృత నిశ్చయుండ వగుచు. 


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయీ | 
తతో యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాప్ప్యుసి || 
కష్ట సొఖ్యంబులను లాభ నష్టములను 

మజీ జయాపజయముల సమానములుగ 

నరసి యుద్దంబు( జేయ నాయత్తు(డవగు 

మట్టు చేసిన బాపంబు నంద; బోవు. 


శ్రీమద్భగవద్గీతామృతము 


35 


36 


37 


36 


శో 


శో|| 


ఆ. వె. 


శో|| 


ఆ. వె. 


శో|| 


సాంఖ్యయోగము 37 


ఏషా జే? విహితా సాంఖ్యే బుద్ధి ర్యోగే త్విమాం శృణు | 
బుద్ధ్యా యుకో యయా పార్ట కర్మబనం ప్రహాస్యసి || 


పార్ట! నాంఖ్యంబునను _బతివాదితమగు 

జ్ఞానమది చెప్పం బడియె, నెద్దాన నీవు 

గర్మ బంధంబు విడువంగా6ం గలవా యట్టి 

జ్ఞానము వచింతు6 గర్మయోగమున వినుము. 39 


నేహాభి[క్రమనాశో౭స్తి ప్రత్యవాయో న విద్యతే | 
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 


అనఘ! లేదు దీన నారంభ నాశనం 

బఘము రాదొకింత యెనంగాని, 

స్వల్ప ధర్మమయ్యు సంరక్షణము( జేయు 

నమితమైన భవ భయంబు నుండి. 40 


వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన | 
బహూశాఖా హ్యనన్తాశ్చ బుద్దయో౭వ్యవసాయినామ్‌ || 


అమల మగుచు, నిశ్చయాత్మికమౌ బుద్ధి 

యొకటె ముఖ్య మిట్టి యోగమునకు 

వివిధ శాఖ అధిక వృత్తముల్‌, వ్యవసాయ 

హీన జనుల బుద్దు లింద్రతనయ! 41 


యా మిమాం పుష్పితాం వాచం ప్రవదన్యవిపశ్చితః | 
వేదవాదరతాః పార్ట నాన్య దస్తీతి వాదినః || 


కలిగి యున్నట్టి తత్తంబుంగాన లేక 

పార్ధ! స్వల్పజ్ఞులును వేదవాద రతులు 

నాక ఫలమున కంటె నన్యంబు లేద 

టంచు( గుసుమితోక్తుల బల్కు నట్టివారు. 42 


38 _ శ్రీమదృగవధ్గతామృతము 
ప LO TELCO SSE 
శో|| కామాత్మానః స్ప్వర్గపరా జన్మకర్మ ఫల ప్రదామ్‌ | 

క్రయాపోోషబహులాం భోగశ్వర్యగతిం ప్రతి || 


గి. స్వర్గ పరులు గామాత్ములు సవ్యనాచి! 
జన్మ కర్మ ఫలంబు లొసంగు నవయు 
భోగదెశ్వర్య దాయకంబులు6 (గియాతి 
బహుళములగు వాక్యంబుల బలుకు చుంద్రు. 43 


సో! భోగెశ్వర్య ప్రసకానాం తయాzపహృతచేతసామ | 
వ్యవసాయాత్మికా బుద్ది స్సమాధౌ న విధీయతే || 


గి. ఆ కుసుమితోక్తుల కపహృతాత్ము లగుచు 
సౌఖ్య దెశ్వర్వముల యందు సక్తు లైన 
వారి, కీ యోగ మందసంభవము సుమ్మి 
అర్హునా! నిశృయాత్మికంబెన బుద్ది. 44 


శో|| తై గుణ్యవిషయా పెదా నిస్తెగుణ్యో భవార్డున | 
నిర్వన్ద్వో నిత్యసత్త్వస్లో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ || 


గె. వేదము లనంగ దైగుణ్య విషయములగు 

దాన ద్రిగుణ వర్జితుండవె ద్వంద్వములను 

వదలి నిత్య సత్యస్థత( బాయ కుండ 

క్షేమ యోగంబులను, నపేక్షింప కెపుడు. 45 


శో|| యావా నర్గ ఉదపానే సర్వత స్పంవ్లుతో దకే | 
తావాన్‌ సర్వేషు వేదేషు (బాహ్మణస్య విజానతః|| 


గ్‌. బావి యందెంత జలము కావలయునో ము 
హా ప్రవాహంబు నందెన నంత వలయు, 
సకల నిగమంబులం దెంత సార్దకంబొ 
యంత జ్ఞానియౌ విప్రన కగుచు నుండు 46 


నాంఖ్యయో గము 39 





శో|| కర్మణ్యివాధికారస్తే మా ఫలేషు కదాచన | 
తతో కర్మఫలహాతుర్భూర్మాతే సజ్లో౭స్త్వకర్మ్కణి || 


గీ. కర్మముల యంద నీకధికారమురడ 
వలయు. గర్మ ఫలంబుల వలదు కోర 
గర్మ ఫల కారణం బీవు గాకు మెందు 


గర్మముల విడనాడ6ంగా గాంక్షం గొనకు. 47 


శో యో గస్ట్థః కురు కర్మాణి సభ్గం త్యక్త్వా ధనంజయ | 
సిద్ద్యసిద్ద్యాస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 


గీ, సిద్ది యందెన లేక యసిద్ది నెన 
బుద్ది సమతయె యోగాఖ్యంబొలుచు6 గాన 
నట్టి యోగంబు నందుండి యాస వదలి 
సవ్యసాచి! కర్మంబుల సలుపు మయ్య. 48 


నో దూరేణ హ్యవరం కర్మ బుద్దియోగా ద్దనంజయ | 
బుద్దా శరణ మన్విచ్చ కృపణాః ఫలహెతవః || 


గి, కామ్య రహిత కర్మ కంటె దూరంబు త్తి 
చంబు సుమ్మి సంగసక్త కర్మ 
ఫలము గోరు వారు పరమ నిచులు గాన 
జ్ఞానమునను శరణు గనుమి పార్థ! 49 


శో|| బుద్దియుక్త్‌ జహా తీహ ఉభే సుకృతదుష్కృతే | 
తస్మాద్యోగాయ యజ్యస్వ యోగః కర్మసు కౌశలమ || 


గీ. బుద్ది సంయుక్తుం డిహమున బుణ్య పాప 
ములను రెంటి వదలు( గాన బుద్ది యోగ 
మునకు యత్నంబు సలువుము పుణ్యచరిత! 
కర్మల యందు నేరు యోగంబు సుమ్ము. 50 


40 


శ్రీమద్భగవర్గీతామృతము 





oi 


శో|| 


శో 


శో 


ఆ.వె. 


కర్మజం బుద్ది యుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః, | 
జన్మబన్దవినిర్ముక్తాః పదం గచ్చ న్యనామయమ్‌ || 


జ్ఞానులైన బుథులు కర్మసంజనితమౌ 

ఫలము విడిచి జన్మ బంధ ముక్తు 

లె యనామయంబునేె ఎరాజిల్లెడు 

స్లాన మొందు చుంద్రు సవ్యసాచి! 51 


యదా తే మోహ కలిలం బుద్ధి ర్య్యతితరిష్యతి | 
తదా గన్లా2సి నిర్వేదం క్రో తవ్యస్య శ్రుతస్య చ || 


మోహమను గల్మషంబు ని బుద్ధి యెపుడు 

దాటంగా6 గల్లునో యట్టి తరుణ మందు 

వినం దగిన యర్థమునకును విన్న యర్ధ 

మునకు వైరాగ్య మర్తునా! పొంద గలవు. 52 
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా | 

సమాధా వచలా బుద్ది స్తదా యోగ మవాప్స్యసి || 

వేదవాక్య శ్రవణ చేత వికల మయిన 

చు బుద్ది యెట్టి తతీని, నిశ్చలంబు 

గాసమాధ్‌ని నీలుచునో యా సమయము 

నందు ఫల్నునా! యోగంబు6 బొంద గలవు. 53 


అర్జున ఉవాచ 


Be? 


త ప్రజ్ఞస్య కా భాషా సమా ధిస్థస్య కేశవ | 


| లా 


త ధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్‌ || 

అర్జును. డడుగు చున్నాడు 

మౌనివందితా! సమాధిస్తుడగు స్థిత 

ప్రజ్ఞు(డెన వాని భాష యేది? 

యెొట్టు లతండు పలుకు? నెట్టులం గూర్చుండు? 

నెట్టి విధి నతడు చరించుచుండు? 54 


Dra 


త 


సాంఖ్యయో గము 41 


ద 


శ్రీ భగవా నువాచ 
శో! ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్‌ పార్ట మనో గతాన్‌।| 

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్టిత ప్రజ్ఞ స్తదోచ్యతే || 

శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు 
గీ. అఆర్హునా! ఆత్మ యందుండి యాత్మ చేత 

మోద మందుచు మనమునంబొంది యున్న 

వివిధ కామంబు లెత్తతీ విడువంగలండొ 

యప్పు డతడు స్థితప్రజ్ఞాం డనంగం బడును. ర5్‌5 
శో దుఃఖే ష్వనుద్విగ్నమనా స్పుఖేషు విగతస్పృహకః | 

వీతరాగభయక్రోధః స్టితధీర్మునిరుచ్యతే || 
ఆ.వె. వేదములను మది విషాదంబు( జెందక 

యళఖిల సుఖము లందు నాస లేక 

రాగ కోప భయ విరహితుడౌ ముని, స్థిత 

ప్రజ్ఞుండనుచుం జెప్ప బడును సుమ్ము. 56 
న్లో య స్సర్వత్రానభిస్నేహ స్తత్త త్రాష్య శుభాశు భమ్‌ | 

నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా || 
ఆ.వె. భువిని సర్వ విషయముల నుదాసీను(డై 

శుభము లందు మట్‌ యశుభము అందు 


మోదమును విషాదమును హదయంబున; 
బొందకుండు నతని బుద్ధి స్థిరము, 57 


స్లో యదా సంహరతే చాయం కుర్మో2జ్ఞానీవ సర్వశః | 


ఇన్టియా ణీగ్టియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా || 


గీ.  ఎపుుడీ పురుషుడు సకలేంద్రియముల 
విషయ బృందంబు నుండి తాబేలు పగిది 
దాను నుపసంహరించుకో దక్తుండగునా 
యపుడు సుస్థిరమై యొప్పు నతని బుద్ది. 58 


42 


శ్రీమద్భ గవద్గీతామృతము 





a 


రా 


గ్‌. 


శో|| 


శో|| 


విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః | 
రసవర్జం రసో౭ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. || 


ఓగిరము మాత్ర మంటక యుండు నట్టి 

దేహికి విషయములు నివర్తిల్లు( గాని 

రాగమేబియు విడువ దారాగమును, న 

శించు. బరమాత్మ నెపుడు విక్షించు నపుడ. 59 


యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః | 
ఇన్దియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః ॥| 


బలియు లింద్రియములు పరమాత్మ గాంచగ 

యత్న మాచరించు నట్ట జ్ఞాని 

యైన పురుషు మతిని నతి బలాత్కారంబు 

గా హరించు చుండు, ఘనచరిత్ర! 60 


తాని సర్వాణి సంయమ్యు యుక్త ఆసీత మత్సరః | 
వశే హి యస్యేన్టియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా || 


యోౌగియౌ వాండు తన యింద్రియోత్మరముల 

సంగ్రహ మొనర్చి కొని మదాసక్తిం గలిగి 

వరల వలె నింద్రియము లేని వశము లగునొ 

యతని బుద్ది ప్రతిప్పితం బగుచు నుండు. 61 


ధ్యాయతో విషయాన్‌ పుంస స్పజ్గస్తేషపూపజాయలతే | 
సజ్గాత్‌ సజ్ఞాయళే కామః కామా ప్రో ధోz భిజాయతే || 


విషయ చింతనచే నుదృవించు చుండు 

వాని యందున నాసక్తి మానవునకు! 

గామ మాసక్తి చేతను గలుగు నట్టి 

కామము వలన గ్రోధంబు గలుగు విజయ! 62 


స 


సాంఖ్యయో గము 43 


నా తా స స స చ క 


a 


శ || 


గా 


శ్లో! 


కోధాద్భవతి సమ్మోహః సమ్మోహా తృ తివి భ్రమః | 
స్మృతి(భ్రంశా ద్బుద్దినాశో బుద్దినాశా త్ర ణశ్యతి || 


పుట్టు(గ్రోధ మూలంబున మోహ మనఘ 
మోహమున స్కృతి భ్రంశము పుట్టు సతి వి 
నాశవంబున బుద్దియు నౌశనమగు 


బుద్ది నాశనమునం జెడవోవు నరుడు. 63 


రా గద్వేషవియుక్తెస్తు విషయా నిగ్టియై శ్చరన్‌| 
ఆత్మవ్మా ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి || 


అర్జునా! రాగమును ద్వేష మడంచి వెచి 

యాత్మ స్వాధీనమౌ నింద్రియముల చేత 

విహిత విషయం౦బుల ననుభవఐంచు చున్న 

స్యవశ హృదయుడు నిర్మల స్వాంత మొందు. 64 


ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే | 
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతి || 


మనసు శుద్దమైన మనుజున కర్షునా! 
సర్వ దుః ఖములును సమసి పోవు 
శుద్ద హృదయునకును బుద్ధియు స సుస్థిర 


కము వహింపం గలుగు దత్‌ పసరు, 65 


గ 


ఖ్‌ 


( 


నాస్తి బుద్ది రయుక్తస్య న చాయుక్తస్య భావనా | 
న చాభావయత శాస్తి రశాన్తస్య కుత స్పుఖమ్‌ || 


యోగ హీనునకును బుద్ది యుండ దెందు 

భావనయు నశియించును వాని కవుడు 

భావనా శూన్యునకు శాంతి వడయ రాదు 

శాంతి లేని మానవునకు సౌఖ్య మున్నె. 66 


44 _శ్రీమద్భగవర్గీతామృతము 


శో ఇం[దియాణాం హి చరతాం యన్మనో౭నువిధీయతే | 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివామృసి || 

గీ.  ఇంద్రియంబుల వెంబడి నేరి చిత్త 
మనుసరించుచు నుండు నామనుజు మనసు, 
వారినిధినోడ( గొని పోవు వాత మటులం 
బజ్జ నంతయు హరియించు6 బాండుతనయ! 


శ్లో తస్మా ద్యస్య మహాబాహో నిగృ్భహితాని సర్వశః | 
ఇం(ద్రియా ణీగ్టియార్థే భ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా || 


ఆ.వె. అటులంగావున విషయముల నుండియు నెవ 
డీంద్రియముల నిగ్రహించు కొనునా, 
యతని బుద్ది దేవతాధిపనందనా! 
నిశ్చలాత్మికమయి నెగడు సుమ్ము. 


శ్లో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి | 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 


గీ. అఖిల భూతంబులకు రాత్రియెన దాన 
యోగి యగు వండు మేల్కొని యుండు నన్ని 
ప్రాణులును జాగరూకులు నెన యెడల 
యోగియాౌ వాండు నిద్దుర నొందు చుండు. 


శో| ఆపూర్యమాణ మచల ప్రతిష్టమ్‌ సముద్ర మాపః ప్రవిశ ని యద్వత్‌ | 
తద్వ తామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాపోతి న కామకామి || 
గీ, అంతటను నిండి యుండియు నచల గతి వ 
హంచు నుదధి, నదుల్‌ ప్రవేశించు నటుల 
సర్వ విషయముల్‌ గను యోగి శాంతి జెందు. 
గామ కొమి మోక్షంబును( గాంచ(డెందు. 


67 


68 


69 


70 


నాంఖ్యయో గ్‌ఎంం 45 





శ || 


ఆ.వె. 


విహాయ కామాన్‌ యస్సర్వాన్‌ పుమాం శ్చరతి నిస్పృహ: | 
నిర్మమో నిరహజ్కార స్సశాన్తి మధి గచ్చతి || 


సర్వ కామములను సమయంగ జేసి తా 
నాశ లేని వాండు నగుచు, మిగుల 
నిర్మమత్వము మత్‌ నిరహంకృతినిం గల్లి 
సంచరించు నతడు శాంతిం బొందు. 


ఎషా బ్రాహ్మాస్థితిః పార్ధ నైనా ప్రాప్య విముహ్యతి | 
స్థిత్వా౭స్యా మన్తకాలే 2పి (బ్రహ్మనిర్వాణ మృచ్చతి || 


(బహ్మనిష్ణ యనగ బడు నిద్ది యిద్దానిం 

బొందినట్టి యోగి మోహ మొంద( 

డంత్య కాలమందు నెనను నిలిచి స 

న్మోక పద మతండు పొందు పార్థ! 72 


ఇతి శ్రీ భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా స్తే శ్రీకృష్ణార్జున సంవాదే 
సాంజ్యయోగోనామ 
ద్వితీయో2 ధ్యాయః 


ఇది శ్రీరా ధా కృష్ణభక్తి విచిత్ర భారద్వాజసగో (తాప 
స్తంబసూ[త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్త కవి విధియ హనుమంత నామధేయ 
ప్రణీతంబై న శ్రీమద్భృగవర్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
సాంఖ్యయోగమను 
ద్వితీయా ధ్యాయము. 
శ్రీకృష్ణార్ప ణమస్తు. 


రేం ఈద 


3%, 


శో|| 


నా 


ఓమ్‌ శ్రీకృష్ణ పర[బహ్మణనమః 


శ్రిమద్భ గవద్గీతామృతము 
కర్మ రూమో 
తృతియా ధ్యాయము 
అర్జున ఉవాచ 


జ్యాయసీ చేత్కర్మణ స్తేమతా బుద్ది ర్దనాద్దన | 
తత్క్‌ం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 
అర్జును డడుగు చున్నాడు 

కర్మ మార్గంబు కంటెను జ్ఞాన పథము 

శ్రేయమౌ నని నీ యభిప్రాయమేని 

ఘాౌరమగు కర్మ మొనరింపం బేరణంబ 

దెల చేయుచు నుంటి గోపాలకృష్ణ! 

వ్యామి శ్రేణైవ వాక్యేన బుద్దిం మోహయసీవ మే | 
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో2హ మాప్ప్నుయామ్‌ || 
కలత బెట్టెడు నిట్టి వాక్యముల నాదు 

మతిని మోహింప జేసెడి మాడ్చి నుంటి 

వివు గాన శ్రేయము రెంట నెందు. బొంద 

గలనో నిశ్చృయం౦బుగ దాని బలుకు దేవ! 

శ్రీ భగవా నువాచ. 

లోక2స్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోకా మయా౭నఘ | 
జ్ఞానయోగేన సాజ్యూనాం కర్మయోగేన యోగినామ్‌ || 
శ్రీ కృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు 

జాన యోగంబు చేతను సాంఖ్యులకును 

గర్మ యోగంబు చేతను గర్మ యోగు 

అకును ద్వివిధంబులగు నిష్పలను వచించి 

తేను బూర్వ మీ జగమున కింద్రతనయ! 


కర్మ యోగము 47 





శో|| న కర్మణా మనారమా న్నైెష్కర్మ్య్యం పురుషో౭శ్చ్నుతే | 
న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధి గచ్చతి || 
fl కర్మము లొనర్ప కున్నంత జ్ఞాన యోగ 
మునను గలిగెడి నిషను బొందంజాలం, 
డవనిం బురుషుండు కర్మ సన్యాసముననేె 
సిద్ది నొందంగ నేరండో యిద్ధచరిత! 


భీ నహి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ట త్యకర్మకృత్‌| 
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణైః॥ 


గీ, ఎప్పుడేనియు నెనరుండేనిం గర్మ 
యొక్క క్షణమేని జేయక యుండ డఖిల 
జనులు ప్రకృతి సంభవములౌ గుణములకు, ఎ 
ధేయులై పార్ట! కర్మముల్‌ చేయు చుంద్రు. 5 


కో కర్మెన్టియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌ | 
ఇస్తియార్జాన విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే || 


గీ. ఎట్టి వూరుషుఃడు తన కర్మేంద్రియముల 
నణచి విషయముల్‌ మదిచే స్మరణ మొనర్చు 
నతండు, దాంభికాచారుండు నధిక మూఢ 
చిత్తుఃడని చెప్పంబడు చుండు; శ్వేతవాహ! 6 


శ్లో! య స్విన్రియాణి మనసా నియమ్యారభతే2ర్థున | 
కర్మేన్టియై: కర్మయోగ మనక్తస్ప విశిష్యతే || 


గీ. ఎవండు చిత్తంబు చేత బంచేంద్రియముల 
నణంగం జేసియు( గర్మేంద్రియముల వలన 
గర్మ యోగంబు( దత్సలా కాంక్ష వదలి 
మొదలు పెట్టునొ వాండుత్తముండు, కిరీటి! 7 


48 


శ్రిమద్భ గవర్గీతామృతము 


షా 


శో|| 


egg 


గి. 


వో 


శో|| 


నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | 
శరీరయాత్రా౭పి చ తే నప్రసిద్ద్యే దకర్మణః || 


సలుపు మీవు నియత కర్మములను విజయ! 

కర్మములంజేయ కుండుట కంట గర్మ 

లాచరించుట మేల్‌, దేహ యాత్ర నికు 

సిద్దిబొందదు కర్మముల్‌ చేయ కున్న 8 


యజ్ఞార్థా తృర్మణో౭న్యత్ర లోకోజయం కర్మబన్దనః | 
తదర్థం కర్మ కౌన్తయ! ముక్తసజ్గ స్పమాచర || 


యజ్ఞ హేతువునకు(గాని యన్యకర్మ 

కర్మబంధ మీ జగమున గలుగ జేయు 

గానం గౌంతేయ! యజ్ఞార్థమైన కర్మం 

గడంగి చేయుము తత్పలాకాంక్ష వదలి. 9 


సహ యజ్ఞాః ప్రజాన్ఫృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | 
అనేన ప్రసవిష్యధ్వ మేషవో౭స్త్విష్ట కామధుక్‌ || 


సృష్టి కాలమునందు విరించి ప్రజల 

యజ్ఞములతోడ సృజియించి యనియె నిట్లు; 

యజ్ఞముల మిరలభివృద్ధి నందు6 డివియ 

కోరు కోరికలను సమకూర్చు మీకు. 10 


దెవాన్ఫ్సావయ తానేన తే దేవా భావయన్లు వః | 
పరస్పరం భావయన్త శ్రేయః పరమవాప్ప్యుథ || 


యజ్ఞములు బూజ సల్పు డింద్రాది సురల 

దేవతలు మిమ్ము వృద్ధి, బొందింపు చుందు 

రిట్టులన్యోన్యమున మీరు వృద్దింబొంది 

యుత్తమంబైన శ్రేయస్సు నొందంగలరు. 11 


కర్మ యోగము 49 








శ్లో ఇక నన్‌ శరా హాని లతా దాస్యన్తే యజ్ఞభావితాః| 


గీ. యజ్ఞ సంభావితులగు ని యమరు లెల్ల 
నిష్ట భోగంబులను మికు నిచ్చు చుంద్రు 
లొ సరిగినలానిన్‌ సనుఠరలకిడక 
మాత్రమ తిను వాండు తస్కరుండు. 12 
శిష్టా 


ఖో యజ్ఞశిష్టాశిన స్పనో ముచ్యన్తే సర్వకిల్చిషెః | 
భుజ్ఞతే తే త్య్వఘం పాపా యే పచ న్యాత్మకారణాత్‌. || 


[a 


గీ. యజ్ఞ శేషంబు భుజియించు నాత్మ విదులు 
వారి పాప పుంజంబుల బాయు చుం|ద్రు; 
తమకు మాత్ర మెవ్యారు పాకమును జేయు, 
వారు భుజియించు చుంద్రు పాపంబు మిగుల. . 13 


న్లో అన్నా ద్భవస్తి భూతాని పర్ణన్యా దన్న సమృవః | 
యజ్ఞా దృవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః || 


గీ, భూత రోటి యన్నంబుచెం బుట్టు చుండుం, 
గలుగు నన్నంబు పర్జన్యు వలన, యజ్ఞ 
మునను బర్జన్యు( డుదృవించును ధరిత్రిం, 
గర్మము వలన యజ్ఞంబు గలుగు బార్థ! 14 


గ్లో కర్మ (బహ్మోద్భవం విద్ది (బ్రహ్మాక్షర సముద్భవమ్‌ | 
తస్మాత్సర్వ గతం (బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్‌ || 


గీ, రర్మ బ్రహ్మోదృవంబని గనుము బ్రహ్మ 
మక్షర సముదృవంబని యరయు మాత్మ, 
రావునను బ్రహ్మము సమస్త గతము; సతము 
యజ్ఞమున సు ప్రతిప్పితం బగుచు నుండు. 15 


50 శ్రీమద్భ గవర్గితామృతము 





శో! ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః | 
అఘాయు రిగ్దియారామో మోఘం పార్ట స జీవతి || 


గీ. సరవి నిట్లు ప్రవర్తించు చక్ర మెవ్వ( 
డనునరింపండొ లోకంబు నందు వాండ 
ఘాయువును నింద్రియారాము. డగును విజయ! 
వాని జీవిత మంతయు వ్యర్థ మగును. 16 


శ్లో! య స్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః | 
ఆత్మన్యేవ చ సన్తుష్ట స్తస్య కార్యం న విద్యతే || 


ఆ.వె ఆత్మ యందు రతియు నాత్మచే( దృప్తియు 
నాత్మ యందు. దుష్ట నందు నెవ్వ' 
డా నరుండొనర్స నర్హమౌ కర్మ మీ 
జగము నందు లేదు సవ్యసాచి! 17 


శో! నైవతస్య కృతేనార్డో నాకృతే నేహ కశ్చన | 
న చాస్య సర్వభూతేషు కళ్ళిదర్ధవ్యపాశ్రయః || 


గీ. కర్మ( జేసిన ఫలమేమి: గాంచం డతండు 
కర్మ( జేయమి. గీడేమిం గాంచం డట్టి 
బ్రహ్మవెత్తకు సర్వజీవముల వలన 
నె ప్రయోజనమైన లే దింద్రతనయ! 18 


శో|| తస్మాదసక్త సృతతం కార్యం కర్మ సమాచర | 
ఆసక్షో హ్యాచరన్‌ కర్మ పర మాప్పోతి పూరుషః || 


గీ._ కాన గార్య కర్మము ఫలకాంక్ష వదలి 
చేయు చుండుము సతతంబు శ్వేతవాహ! 
విహిత కర్మంబులను ఫలాపేక్ష లేక 
సలుపు చుండెడి నరుఃడు మోక్షంబు. బొందు. 19 


లాప్‌ 


సో! 


చ 


శో|| 


శో 


శో 


కక 


కర్మణైవ వా సంసిద్ధి మాస్టతా జనకాదయః | 
లోకస(జ్లవా మెవాపి సంపశ్యన్‌ కర్తు మర్హసి || 


జనక ముఖ్యులు మున్ను నిష్కామ కర్ణ 
జేసియే కాదె పొందిరి సిద్ధిం గాన 

లోక సంగ్రహమైనను లోందలంచి 
యర్తునా! కర్మమును జేయు టర్హమగును. 
య ద్యదాచరతి శ్రేష్ట స్త త్తదేవేతరో జనః | 


౦౨౨ 0 


స యత్ర్రమాణం కురుతే లోక స్తదనువర్తతే || 


శ్రేష్టుండౌంవాండు దేనిని జేయు దాని 
నితర జనములు చేంయుదు రిందతనయ! 
జ్ఞాని యెట్టి దానిని బ్రమాణముగం గొనునొ 
యట్టి దానినే లోకము ననుసరించు. 


న మే పార్టా౭ెస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | 
నా2నవాప్తమవాప్తవ్యం వర్త ఎవ చ కర్మణి || 


అనఘచారిత్ర! నాకు జేయంగ దగిన 

కర్మ మేడియు మూ(డు లోకముల లేదు 
పాందంబడనిది, తగినది పొందుటకును 
నాస్తి యైనను గర్మము లాచరింతు. 


యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యత [న్దితః | 
మమ వర్మానువర్తస్తే మనుష్యాః పార్థ! సర్వశః || 


అర్హునా! నేనొకప్పుడే నప్రమాద 

మొంది కర్మంబు( చేయక యుందు నేని 
నన్ని విధముల, నప్పుడ, యీ యవని లోని 
జనము లెల్లరు నా మార్గ మనుసరింత్రు. 


20 


21 


22 


23 


52 శ్రిమద్బ గవద్గితామృతము 
as ల 
శో|| ఉత్ప్సీదేయు రిమే లొకా న కుర్యాం కర్మచె దహమ్‌ | 

సజ్కరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః] 
గీ... నేను గర్మంబులను జేయ నేని నిపుడు 

సకల జనములు చెడుదురు సవ్యనాచి! 

కర్త నగుదును వర్ణ సాంకర్యమునకుం 

బ్రజల నందజ జెజచిన వాండ నగుదు. 24 
శో|| సకాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్యన్తి భారత | 

కుర్యా ద్విద్వాం స్తధా౭సక్తల్చికీర్తు ర్లోకస(భ్రహమ్‌ || 
గీ. కర్మ మజాను లెటు ఫలకాం౦క్ష తోడ 

సలువు చుందురో యటు లోక సంగ్రహంబు 

సలుపు గోరియు6 దత్సలాసక్తి వదలి 

బ్రాజ్జుండు, స్వకర్మ మాచరింపంగ వలయు. 25 
శ _ న బుద్ది భేదం జనయే దజ్ఞానాం కర్మసజ్లినామ్‌ | 

జోషయే త్సర్వకర్మాణి విద్వాన్‌ యుక్త స్స్పమాచరన్‌ || 
గీ. జ్ఞాన యజ్ఞానియో కర్మసంగునకును 

బుద్ది భేధంబు( గలిగింపం బోల దెందు6 

గడంగి ని షామ్యముగ సర్వకర్మ లాచ 

రించుచును వారి చెత జేయింప వలయు. 26 
శో ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | 

అహజ్లార విమూఢాత్మా కరా౭హ మితి మన్యతే || 
గీ. ప్రకృతి గుణములచేం జేయం బడెడు సర్వ 

కర్మములను గూరిచి యహంకారమునను 

మూఢ చిత్తు;డు పలువిధములను లోన 

దాను గర్త నటంచును దలంచు చుండు. 27 
శ్లో తత్వవిత్తు మహాబాహో! గుణకర్మ విభాగయోః | 

గుణా గుణషు వర్తన్త ఇతి మత్వా న సజ్ఞతే || 
౧. ఫల్తునా! గుణ కర్మ విభాగ యోగ 

తత్త మెలిగిన వాడు సత్వ ప్రముఖ గు 

ణములు చరియించు చుండు గుణముల ననుచు 

నాత్మం దలవోసి యాసక్తి నంద డెపుడు. 28 


ఆం ఆస్ట ఆం. (1000 హత 





శ్లో] ప్రకృతే ర్గుణసమ్మూఢథాః సజ్జన్తే గుణకర్మసు | 
తా నకృత్నవిదో మన్దాన్‌ కృత్నువి న్న విచాలయేత్‌ || 


గీ. ప్రకృతి గుణముల వలన విభమము. జెంది 
సకల విషయెంద్రియముల నాసక్తులగుచు 
జ్ఞాన హీనులు మందులు నెన వారి( 
జలన మొందింపంగా రాదు సజ్జనుండు. 29 


శో| మయి సర్వాణి కర్మాణి సనస్యాధ్యాత్మ చేతసా | 
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్యరః || 


గీ. అఖిల కర్మముల్‌ భక్తి నా యందు నిలిపి, 
జ్ఞాన చిత్తంబునను ఫలాసక్తి వదలి, 
మమత బోనాడి, హృదయ తాపమును విడిచి, 
శ్వేతవాహన! యుద్దంబు( జేయు మిపుడు. 30 


శో యే మే మత మిదం నిత్య మనుతిష్టన్తి మానవాః | 
శ్రద్దావన్తోనసూయన్హొ ముచ్యన్తే తే౭పి కర్మభిః || 


గీ. ఎ మనుష్యులు విజయ! నాయీ మతంబు 
నందు శ్రద్ధం గల్గిన వారలై యసూయం 
బొందక సతంబు నిజ రర్మముల నొనర్వు 
వారు6 గర్మ బంధ విముక్తం బడయు చుంద్రు. 31 


శో యే త్వేత దభ్యసూయనో నానుతిష్టన్తి మే మతమ్‌ | 
సర్వజ్ఞానవిమూ ఢాం స్తాన్‌ విద్ది నష్టానచేతసః || 


గీ. ఎన రసూయను బొంది మదీయ మతము 
నాచరింపరో వారల నన్నిజ్ఞాన 
ములను మూఢులుగ, నవివేకులుగః జెడిన 
వారిగా నీవు తెలియుము పాండుతనయ! 32 


54 


శ్రీయ ద్భ గవధ్గితామృతము 





శో 


శో 


ఆ.వె. 


నో 


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్హానవానపి | 

ప్రకృతిం యాన్తి భూతాని నిగహః కిం కరిష్యతి || 

జానియు నిజ ప్రకృతికి సమానము గను 

విషయముల( బ్రవర్తించును; బృధివి భూత 

సంచయము ప్రకృతి ననుసరించుంగాన 

నిగ్రహం బేమి యొనరింప నేర్పు నందు. 33 
ఇష్టియ స్యేగన్రియస్యార్థే రాగద్వేషా వ్యవస్థితౌ | 

తయో ర్న వశ మాగచ్చే త్తా హ్యస్య పరిపన్థినా || 

ఎలమి జ్ఞానేంద్రియములు గర్మేంద్రియములఈ 

నమరి యుండు రాగము ద్వేష మనఘచరితః! 

అబఎయ రెండును శత్రువులగు నరునకు 

వశుండుంగాంగూడ దెవ్వండేన్‌ వాని కెపుడు. 34 


శేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్‌ | 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 


ధర, స్వనుష్టితమగు పరధర్మమున కంటె 

విగుణమైన మేలు స్వీయధర్మ 

మటు స్వధర్మమందు మృతియెన శ్రేయమౌ 

నన్య ధర్మమూ భయావహంబు. 35 
అర్జున ఉవాచ 

అధ కేన ప్రయుకోz2యం పాపం చరతి పూరుషః | 

అనిచ్చ న్నపి వార్టేయ బలా దివ నియోజితః॥ 

అర్జునుం డడుగు చున్నాడు 

వృష్టికులదీప! పురుషుండు భృత్వు పగిది 

గోర కుండియు( దా బలాత్కారముగను 

బ్రేరణము( జేయంబడు వాని విధిని బాప 

కర్మములం జేయు చుండు నే కారణమున? 36 


కర్మ యాగము ల5 


(భగవానువాచ 


శ్లో|| కామ ఏష క్రోధ ఎష రజోగుణ సముద్భవః। 
మహాశనో మహాపాష్మా విద్ధ్యేన మిహ వైరిణమ్‌ || 


శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు 
గీ. ఫల్నునా! రజోగుణ సంభవంబు నైన 
యిట్టి కామమే క్రోధమౌ, నిది మహాశ 
నంబు ఘోర పాప స్వరూపంబు గాన 
దీని నిందు, శత్రువునింగాం దెలిసి కొనుము. gt 


శ్లో] ధూమే నావ్రియతే వహ్ని ర్యథా౭౭దర్శో మలేన చ| 
య ధోల్బే౭2నావృతో గర్భ స్తథా తే నేద మావృతమ్‌ || 
ఆ.వె. ధూమమునను వహ్ని దుమ్ముచె నద్దంబు 
మావి చేత గర్భ మావృతంబు 
వెన పగిది నరుని జ్ఞానము గప్పుంగా6 
బడియె6 గామమునను బాండవేయ! 38 


శో|| ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా | 
కామరూపేణ కౌన్తేయ! దుష్పూరేణానలెన చ|| 


గీ. నింప(గా శక్యమేమి గానిదియు. దృష్తి 
లేనిదియు( గామ రూపంబు. బూనినదియు' 
బాండు నృపనందనా! నిత్య వెరియైన 
కామమున జ్ఞాని జ్ఞానంబు గప్పం బడియె. 39 


శ్లో|| ఇన్చియాణి మ్య బుద్ది రస్యా ధిష్టాన ముచ్యతే | 
ఎతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినమ్‌ || 
గీ, ఇంద్రియములు మనో బుద్దు లివియ యా గ్ర 
యంబులని చెప్పం బడియె గామంబు తరం 
వ్‌నిచె జ్ఞానమును గప్పి, శేతవాహ! 
దేహి నీ కామ మెంతయు మోహ పెట్టు. 40 


56 





సో]! 


లా 


శ్రీమద్భ గవర్గీతామృతము 


తస్మా త్స మిన్రియా ణ్యాదౌ నియమ్య భరతర్ష భ| 
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ || 
అందుచే ముందు నీ విందియముల నణంచి 
జ్ఞాన విజ్ఞానముల నాశనంబుంజేయు 
నదియు బాప స్వరూపంబు నెన యిట్టి 
కామమును ద్రుంపు మయ్య సుత్రామతనయ! 41 
ఇన్టియాణ్‌ పరా భ్యాహు రిన్రియుభ్యః పరం మనః, | 
మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్దేః పరతస్తు సః || 
అధికమౌ నింద్రియములు దేహమున కన్న 
నిలద్రియంబుల కంటెను హెచ్చు మనము, 
మనసు కంటెను బుద్దియే ఘనము, బుద్ది 
కంటె నాత్మయె యధికంబు, ఘనచరిత్ర! 42 


ఎవం బుద్దేః పరం బుద్ద్వా సం స్త వ్యాత్యాంక కాలా! 
జహా 4 _ మహాబాహో! కామరూపం దురాసదుమ్‌ || 


నైన ప. యద్తాన మనసు 
స్తంభనం బొనర్వి దురాసదంరటురగాము 


రూపమైన ౧ వెరిని ద్రుంపు మనమ! 43 
ఇతి శ్రీ భగవధ్గతాసూపనిషత్సు (బహ్మవిద్యాయా౦ యోగశా స్తై 
శ్రీ కృష్ణార్జున సంవాదే కర్మయోగోనామ 

తృతీయో౭ ధ్యాయః 

ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో(త్రాపస్తంబసూ (త్ర 
బాపట్ల వంశపవి త్ర విరయామాత్య పుత్ర భర్త 
కవి విధేయ హనుమంతనామధేయ ప్రణ్‌తంబై న 
శ్రీ మద్భగవథ్గీతామృతయోగ శాస్త్రంబను 
బద్యకావ్యంబున్‌( గర్మయోగమను 

తృతీయా ధ్యాయము. 
శ్రీకృష్ణార్పణమస్తు. 


—- ఈ 


శో 


న్డ్‌ 


న 
ర! 


ఓమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః: 


శ్రిమద్భ గవద్గీతామృతము 
జ్ఞాన యోగము 
చతుర్గాధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


ఇమం వివస్వతే యోగం ప్రోక్రవానహ మవ్యయమ్‌ | 
వివస్వాన్‌ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే2౭బ్రవీత్‌ || 


శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు. 


ఇట్టి యవ్యయమౌ యోగ మెన్లు మున్ను 
సవితృనకుం దెల్సి యుంటి, నా రవియు(జెపుః 
దన సుతుండైన వెవస్వత మనువునకుం 

దెలిపె నాతడికాకు థా త్రీ పతికిని. 

ఏవం పరమ్పరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః | 
స కాలే నేహ మహతా యోగో నష్టః పరన్తప || 


వార్థ! యిట్లు పరంపరా వ్రాప్తమైన 

దీని రాజర్షు లెల్లజు. దెలిసి కొనిరి; 

కాల మధికంబు గడచిన కారణమున 

సమసి పోయె నా యోగ మీ జగతి యందు. 

స ఎవాయంమయా తే2ద్య యోగః ప్రోక్తః పురాతనః | 
భక్షో2సి మే సఖా చేతి రహస్యం హ్యోత దుత్తమమ్‌ || 
అర్జునా! యా పురాతన మైన యోగ 

మంత భక్తుఃడవు సఖు6ండవెన నీకు 

జెప్పంగాబడె నిపుడు నా చెత, నిద్ది 

యతి రహస్యంబు నుత్తమం బగును సుమ్ము. 


565 


శ్రీమద్భ గవధ్గతామృతము 


స అవతల అణాతప నా నాాలతా స్తా ర నాడా కారాయ నో రానా లు. 


శో|| 


ధా 


శో 


అర్జున ఉవాచ 

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః | 

కథ మేత ద్విజానీయాం త్వ మాదౌ ప్రోక్తవానితి || 

అర్హును;డడుగు చున్నాడు 

పుండరీకాక్ష! ని యొక్క పుట్టు విపుడు 

జరిగెంబూర్వము నందున దరణీ జన్మ 

మట్టి తజ్‌ యోగ మివు సృష్ట్యాది, రవికి 

దెలిపితి వటన్న నే నెట్లు దెలిసి కొందు? 4 
శ్రీ భగవా నువాచ 

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | 

తా న్య్వహం వేద సర్వాణి న త్వం వేళ్ళ పరన్తప || 

శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు. 

నీకు నాకును బూర్య మనేకములగు 

జన్మము లతిక్రమించెనో సవ్యసాచి! 

నే నెటుంగుదు వాని నన్నింటి నిపుడు, 

నీవు వాని నెజుంగఃగా లేవు నిజము. ర్‌ 
అజోZzపి స న్నవ్యయాత్మా భూతానా మిశ్యరోzపి సన్‌ | 

ప్రకృతిం స్వామ ధిష్టాయ సమృవా మ్యాత్మమాయయా || 

అజాడనయ్యు నవ్యయాత్ముండనెన నే 

నకీల భూతములకు నధిష్పునెన 

బాండవెయ! నాదు ప్రకృతి నధిప్పించి 

యాత్మ మాయ చేత నవతరింతు. 6 
యదా యదా హి ధర్మస్య గ్లాని రృవతి భారత | 

అభ్యుత్థాన మధర్మస్య తదా౭2౭త్మానం సృజా మ్యహమ్‌ || 

ఎప్పు డెపుడు సద్దర్మ మెడరు6 జందు, 

నెప్పు డెపు డధర్మంబు వృద్ధింబొందు, 

నప్పుడప్పుడ, మేఘవాహనతనూజ! 

యును నన్ను ధరిత్రి సృజించు కొందు. 7 


నే 


జయ చనా గదు) 59 





శో 


శో|| 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ | 
ధర్మసంస్థాపనార్జాయ సమృవామి యుగే యుగే || 


సకల సాధువులను సంరక్షణము జేయ 
బాప జనుల నెల్ల రూపు మాప 

జగతి యందు ధర్మ సంస్లాపనార్ధంబు 
యుగ యుగంబు నందు నుదృవంతు. 


జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః | 
త్యక్వా దేహం పునర్జన్మ నైతి మా మేతి సోజర్జున | 


నాదు దివ్య జన్మంబును నాదు కర్మ 

నిట్లు అఆఅవండు యధథార్డంబు నెజ్‌;గి యుండు, 

నతండు దేహము వదలు ననంతరమునః 

బుట్టు వొందక మజల, నన్‌ బొందు. బార్థ! ం్ర 


వీతరాగభయ॥క్రోధా మన్మయా మా ముపాశ్రితాః | 
బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః || 


అర్హునా! యనురాగ భయా గ్రహముల 

నణంచి మన్మయులగుచు నన్నాశ్రయించు 

ననఘ జనులనేకులు జ్ఞాన మను తపంబు 

వలన శుద్దులె నాదు భావమును గనిరి. 10 


యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహమ్‌ | 
మమ వర్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥| 


ఇంద్రనందన! యెటు లెట్టు లెవ్వ రెవ్వ 

రాశయింతురొ నన్నునె నట్టులటుల 

వారి వారిం గెకొందు, సర్వ విధములను 

మనుజు లెల్లరు నా మార్గ మనుసరింత్రు. 11 


60 





శో 


శో 


శో 


శో 


శ్రీమద్భ గవద్గీతామృతము 


కాంక్షన్లః కర్మణాం సిద్దిం యజన్త ఇహ దేవతాః | 


క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా |॥| 


మనుజ లోకంబు నందు గర్మముల వలన 
గలుగు ఫలము శ్రీఘంబుగా గలుగుంగాన 
జెలంగి కర్మ ఫలంబు. గాంక్షించి వార 
లిచట నింద్రాది సురల సెవింపు చుంద్రు. 


చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః | 
తస్య కరార మపిమాం విద్ధ్యకర్తార మవ్యయమ్‌ || 


ఫల్నునా! గుణ కర్మ విభాగములను 

బట్టి సృజియించితిని నాల్గు వర్ణములను 
ఎని సృష్టికి గర్త నేనెన నన్ను 

గనుమబు యవ్యయు(డనని యకర్త ననుచు. 


న మాం కర్మాణి లిమ్బన్లి న మే కర్మఫలే స్పృహా | 
ఇతి మాం యో౭భిజానాతి కర్మభి ర్న సబధ్యతే || 


నన్ను గర్మము లంటవు నాకు సకల 
కర్మ ఫలసిద్ది యందును గాంక్ష లేదు; 
కొన నివ్విధి నెవ్వండు గనునొ నన్ను 
నట్టి వాండు కర్మములచే గట్టు వడండు. 


ఎవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వెరపి ముముక్షుభిః | 
కురు కర్మెవ తస్మా త్వం పూర్వెః పూర్వతరం కృతమ్‌ || 


ఎజయ! యివ్విధి నెజీంగి పూర్వీకులౌ ము 
ముక్షువుల చేత నిజ కర్మములు నొనర్వ 
బడియె( గాన ననాదివె వారి చేత 

జేయ( బడిన కర్మంబుల జేయు మీవు. 


12 


13 


14 


15 


వ క న ETO Ww | 





శ్లో 


శో 


కం. 


శో 


కిం కర్మ కి మకర్మెతి కవయో౭2ప్యత్ర మోహితాః | 
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే2శుభాత్‌ || 


రర్మ మెయ్యది? యెద్ది యక దర్శ యనెడు 
విషయమున చెరాహ పడిరి కొవిదుతుదేన 
దెలియ సంనార బంధము తొలగి పోవు 
దాని నెటుంగం బల్కెవను సుత్రామతనయ! 16 


రర్మంబు, దికర్మంబు, న 

రర్మంబను మూ6టిం దెలియ గావలె సుమ్మ 

రర్మ విఠర్మా౭రర్మల 

మర్మం బెజటుంగంగం వైరిమర్దన! యసదా. 17 


కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మయః | 
స బుద్దిమాన్మనుే షృషు స యుక్తః కృత్న్నకర్మకృత్‌ |] 


జ్ఞాన మెవ్వాండు చూచునో కర్మ మందు. 

గర్మ మెవ్వాండు చూచునో జ్ఞాన మందు 

నతండె నరులందు బ్రాజ్ఞాండు నతండె యోగి, 

యఖీల కర్మముల్‌ చేసిన యతండు వాండె. 18 


యస్య సర్వే సమారమాః కామసజ్కల్ప్బవర్దితాః | 
జ్ఞానాగ్నిదగ్గకర్మాణం త మాహుః పణ్గితం బుధాః॥| 


కవ్వడీ! యెవాని కర్మముల్‌ గామ సం 
రల్ప వర్ణితములొ; జ్ఞాన వహ్న 
దగ్గ కర్ముడగుచు( దనరు నా పురుషుని 


బ్రాజ్ఞాడంచు బుధులు పలుకు చుందు. 19 


62 


శ్రీమద్భ గవర్గీతామృతము 





జో 


శో 


శో 


శో|| 


త్యక్వా కర్మఫలాసబ్గం నిత్యతృవ్లో నిరా (శయ: | 
కర్మణ్యభి ప్రవృత్తో౭పి నెవకి Sa త్కరోతి సః || 
అఖీల కర్మ ఫలాసక్తి నణంచి నిత్య 

మైన యాత్మ తృప్తింగని, నిరాశ్రయుండు 


నెన వాండెల్ల కర్మము లాచరించు 


వాండయిన, నేమి చేయని వాండు విజయ! 


నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరి(గ్రహః | 
శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్పోతి కిల్చిషమ్‌ || 


ఆశ విడనాడ నియత చిత్తాత్మ్ను6 డగుచు 

నఫీల ప్రాకృత విషయంబు లందు మమత 
నుడిగి, శారీరమా త్రోపయుక్త కర్మ 

ములను జేసెడి మనుజుడు పొందండఘము. 


యదృచ్చ్బాలాభసన్తుష్ణో ద్వన్వ్వాతీతో విమత్సరః | 
సమసి ద్దావసిద్దా చ కృత్వా౭పి న నిబధ్యతే || 


యత్న రహిత లాభంబుచే హర్ష మొంది 
ద్వంద్వములం ద్యజియించి మత్సరము( ద్రుంచి 
నిద్ద్వసిద్దుల సము(డునె చెలంగు వాడు 
కరముల నాచరించిన గట్టు వడండు. 


గత సబ్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః | 
యజ్ఞా యా22చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 


సంగ రహితుండు ముక్తుడు జ్ఞాన చిత్తు, 
డగుచు గర్మముల్‌ యజ్ఞార్థమై యొనర్చు 
వాని ఫలఅసహితమగు( బ్రాచీన కర్మ 

ములు నశించును నిశ్సేషముగను విజయ! 


20 


21 


22 


23 


జ్ఞాన యాగము 63 


Tr TT Fm ము స నే మమమ 
క్లో! బ్రహ్మార్పణం (బ్రహ్మహవి రృహ్మాగ్నా బ్రహ్మణా హుతమ్‌ | 
(బుహ్మావ తేన గన్తవ్యం (బహ్మకర్మసమా ధినా || 


గీ. బ్రహ్మమౌ స్రుర్కు స్రువములు బ్రహ్మ హవిసు 
బ్రహ్మ మగ్ని బ్రహ్మ హుతము, బ్రహ్మ మట్టి 
బహ్మఠర్మ సమాధిచేం బడయం దగిన 
ఫలము (బహ్మంబె యగు సుమి పాండవేయ! 24 


శ్లో! దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే | 
(బహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞ్లేనె వోపజుహ్వతి || 


గీ. ఫల్నునా! కర్మ యోగులా వారు కొంద 
శాచరించు చుందురు దైవ యజ్ఞము మీ 
యజ్ఞమును యజ్ఞముననె బ్రహ్మాగ్ని యందు 
జ్ఞానులగు కొంద జావుతి సలుపు చుంద్రు. 25 


శ్లో శగ్రోత్రాదీ నీస్టియా ణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వాతి | 
శబ్బాదీ న్విషయా నన్యే ఇగ్టియాగ్నిషు జుహ్వతి || 


గీ. అన్యులౌ వారు శ్రోత్రామ లైన యింద్రి 
యముల సలయమ మనియెడి యగ్ని యందు 
వేల్పు చుందురు; శబాది విషయములను 
గొంద టీంద్రియాగ్నిని వ్రేలు చుందు రనమ! 26 


శో| సర్యాణీగన్రేయకర్మాణి ప్రాణకర్మాణి చాపరే | 
ఆత్మసంయమయో గాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే || 


గీ. అభిలమౌ జ్ఞాన రర్మేంద్రియముల కర్మ 
ములను బాణ ప్రముఖ రర్మములను. గొంద 
అర్జునా! జ్ఞాన దీపిత మగుచు వరలు 
నాత్మ సరయమ యోగాగ్నియందు వేలు. 27 


64 _ శ్రీమదృగవధ్గీతామృతము 


శ్లో|| దవ్యయజ్ఞా స్తపోయ జ్ఞా యోగయజ్ఞా స్తథా౭పరే | 
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయస్సంశితవ్రతాః || 


రీ, యతులు సంయముల్‌ సంశిత వ్రతులు, ద్రవ్య 
యజ్ఞమును గొందజును దపో యజ్ఞము మరి 
కొందజును, యోగ యజ్ఞంబు( గొందజాగ 
మాధ్వయన యజ్ఞమును గొందటాచరింత్రు. 28 


శ్లో| అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణే2పానం తథా౭పరే | 
ప్రాణాపానగతీ రుద్ద్వా ప్రాణాయామపరాయణాః || 


గీ. ప్రాణమును వెల్లు రన్యుల పానమందు 
నటుల పానంబు వేల్తురు ప్రాణమందు 
నితర జనులపాన ప్రాణగతుల నడ్డి 
వరలు చుంద్రు ప్రాణాయామ పర నిరూఢ. 29 


శ్లో అపరే నియతాహారాః ప్రాణాన్‌ ప్రాణేషు జుహ్వాతి | 
సర్వే౭ ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః || 


గీ. అరయంగొందఖజు పరిమితాహారు లగుచు; 
బాణముల వెల్పు చుందురు ప్రాణములనె; 
అర్జునా! వీర లెల్లరు యజ్ఞ విదులు 
యజ్ఞ నిర్జూత కల్మషులై చరింతు. 30 


శ్లో! యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్‌ | 
నాయం లోకో2౭స్త్యయజ్ఞస్య కుతో౭న్యః కురుసత్తమ || 


గీ. యజ్ఞ శిష్టామృతాహారులైన వారు 
వడయు చున్నారు శాశ్వత బ్రహ్మపదము 
యజ్ఞ హీనున కీ లోక మమర దనిన 
నన్య లొకం బదెక్కడిదయ్య! విజయ! 31 


కా wy 


శో ఎవం బహువిధా యజ్ఞా వితతా (బహ్మణో ముఖే | 
కర్మజాన్విద్ధితాన్‌ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్య సే || 


గీ. అనఘచరిత! పలు విధంబులైన యిట్టి 
యజ్ఞములు వేద ముఖమున వ్యాప్రమయ్యె, 
వాని నెల్లను6 గర్మ సంభవము లనుచు 


గనుమి; యివ్విధింగని ముక్తిం గాంచం గలవు. 32 


శ్లో శ్రేయాన్‌ ద్రవ్యమయా ద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తప | 
సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే | 


ఆ.వె. అర్థ సాధన మగు యజ్ఞంబు కంటె శ్రే 
యస్కరంబు జ్ఞాన యజ్ఞ మరయ; 
నిఖిల కర్మములును నిశ్శేషముగ జ్ఞాన 
ముందె పరి సమాప్తి నొందు చుండు. ఏ3 


శ్లో| తద్విద్ధి ప్రణిపాతేన పరి ప్రశ్నేన సేవయా | 
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః || 


గీ. పార్థ! ప్రణీిపాతమునం బరిప్రశ్న వలన 
నెలమి సేవించి గురువుల. దెలిసి కొనుమి; 
ఆత్మ రూపంబు బాగుగా నరయు జ్ఞాన 
నిష్ణు లుపదేశ మొనరింత్రు నీకు దీని. 34 


న్లో యద్డాత్వాన పున ర్మోహ నవల యాస్వసీ పాణ్ణువ | 
యేన భూతా న్యశేషణ దక్ష్య స్యాత్మ న్యథో మయి || 


గీ, ఎట్టి జ్ఞాన మెఆీ6గి మళీ యిట్లి మోహ 
మును వహింపవొ, యెద్దాన భూత కోటి 
నాత్మ యందును బిదప నాయం౦ందుంజూడం. 
గలవో, యద్దియె ఫల్లునా! జ్ఞాన మగును. 35 


66 శ్రిమద్భ గవద్గీతామృతము 





శో|| అపి చేదసి పాపేభ్యస్పర్వేభ్యః పాపకృత్తమః | 

సర్వం జ్ఞానప్లవే నైవ వృజినం సన్తరిష్యసి || 
గీ. అర్షునా! సర్వ పాపాత్ములై చరించు 

వారి కంటెను మిక్కిలి వాసి వెన 

గాని, సర్వ వావాత్మకంబైన జలధి 

జ్ఞాన పోతంబుచె దాటం గలవు నిజము. 36 
శ్లో] యథైథాంసి సమిద్దో౭గ్ని రృస్మసాత్కురుతే2ర్డున | 

జ్ఞానాగ్ని స్పర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || 
గీ. _బాగుగాం బ్రజ్వలించెడి జఃలను( డెల్ల 

సమిధలను భస్మ మొనరింపం జాలి యున్న 

సరణీ, సర్వ కర్మంబుల జ్ఞాన వహ్ని 

భస్మమును జేయు చుండును బాండుతనయ! 37 
శ్లో న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే | 

త త్వయం యోగసంసిద్దః కాలే నాత్మని విన్దతి || 
గీ. జ్ఞానమునకు లెదు సాటి యీ జగమున 

నతి పవిత్ర భూతమైన దానిం 

బొందు యోగ.సిద్ధ పురుషుండు కాల క్ర 

మమునం దనకుందాన; విమల హృదయ! 38 
శ్లో! శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్పరస్సంయతేన్టీయః | 

జ్ఞానం లబ్బ్వా పరాం శాస్తి మచిరెణా ధిగచ్చతి || 
ఆ.వె. జ్ఞాన తత్సరుండు శ్రద్దాళువుండు నౌ 

సంయతేంద్రియుండు జ్ఞాన మొందు, 


నటుల జ్ఞాన మొంది, యర్హునా! పొందును 
శ్రేష్టమైన శాంతి శీఘ్రముగను. 39 


శా 


న 


ఆజ్జశ్చా శద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి | 

నాయం లోకోZస్తి న పరో న సుఖం సంశయాత్మనః || 
శ్రద్ధ లేని వాడు జ్ఞాన విహినుండు 
సంశయాత్ము(డెన జనుండు చెడును; 
సంశయాత్ము.డైన జనునకు. సుఖ మోద 

అ విషజరము నరదు నేని లదు 

యో గసన్న్మస్తకర్మాణ౦ జ్ఞానసజ్వాన్న సంశయమ్‌ | 
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనజ్ఞుయ || 

యోగ బలమును గర్మము లుడుగు వాని, 

జ్ఞాన సంఛిన్న సంశయుః డైన వాని, 


(wy 


40 


ఇల 


దృఢ మనస్సుండౌ వాని బంధింప లేవు 
సకల కర్మముల్‌, పాకశాసనతనూజ! 41 
తస్మాదజ్ఞానసమూతం హృత్‌ సం జ్ఞానాసి నాిత్మనః | 
చిత్వైనం సంశయం యోగ మాతివ్వ్యుత్తిష్ట భారత || 
జ్ఞాన ఖడ్గంబు చేత నజ్ఞాన జనిత 
హృదయ సంస్థితమైన నియిట్టి సంశ 
యంబు ఛేదించి; పార్థ! ధెర్యంబుంబూని 
యోగ మాచరింపుము లెమ్ము యుద్దమునకు. 42 
ఇతి శ్రీభగవద్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశాఫస్తే శ్రీకృష్ణార్జున సంవాదే 
జ్ఞానయోగోనామ 
చతుర్జ్భో౭ ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజస గోత్రాప స్తంబసూ!త్ర 
బాపట్ల వంశపవిత్ర వీరయామాత్య పుత్ర 
భక్త కవి విధేయ హనుమంతనామధేయ ప్రణీతంబై న 
శ్రీ మద్భగవర్గీతామృతయోగ శాస్త్రంబను బద్యకావ్యంబున 
జ్ఞానయోగమను 
చతుర్థాధ్యాయము. 


శ్రీకృష్ణార్పణమస్తు. 


శ్లో|| 


ఆ. వె. 


శో|| 


శో|| 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 


శ్రీమదృగవద్గీతామృతము 
కర్మసన్వాస యోగము 
పంచమాధ్యాయము 
అర్జున ఉవాచ 


సన్వాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి | 
యద్రేయ ఏతయో రేకం తన్మే బూహ్‌ సునిశ్చితమ్‌ || 
అర్హునుం డడుగు చున్నాడు. 

శౌరి! పలికి కర్మ సన్యాసమును గర్మ 

యోగ మీవు పలికియుంటి మజిల 

రెంటి లోన నెద్ది శ్రేష్టమో యద్దాని 

నాన తిమ్ము నిశ్చయముగ నాకు. 

శ్రీ భగవా నువాచ 

సన్వ్యాసః కర్మయో గశ్చ నిశ్రేయసకరా వుభౌ | 
తయోస్తు కర్మసన్నాసా తృ ర్మయో గో విశిష్యతే || 
శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు 

కర్మ సన్యాసమును మజీ కర్మ యోగ 

మనెడు నీ రెండు మోక్షదాయకము లందు 
గర్మ సన్యాసమున కంట గర్మ యోగ 
ముత్తమం బెనదని గనుమో కిరీటి! 

జేయ స్ప నిత్యసన్నాసీ యో న ద్వేష్టి న కాంక్షతి | 
నిర్ద్వన్స్వా హా మహాబాహో సుఖం బన్హా త్రముచ్యతే || 
ఎవడు ద్వేషింపండో మజీ యెవడు గోర 
డామహాత్ముండు నిత్య సన్యాసి యగును; 
ద్వంవ్వములు ద్యజియించెడి వాడు విజయ! 
పరమ సుఖముగా బాయును బంధములను. 


Syn py యిం '౧యెం 69౪ 
NRE Roe es లు 
na] 


ఖో సాజ్ధ్యయో గౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్ణితాః| 
ఎక మప్యాస్టిత స్స్పమ్య గుభయో ర్విన్షతే ఫలమ్‌ || 


గీ. జ్ఞాన హీనులు వేజంద్రు సాంఖ్య, యోగ 
ములను రెంటిని బండితుల్‌ పలుక రటుల, 
నందు నొకటేని లెస్సగా నాచరింప 
బొందు రెండింటి ఫలమును, బుణ్యచరిత! 


శ్లో|| యత్సాంఖ్య్యైః ప్రాప్యతే స్థానం త ద్యోగై రపి గమ్యతే | 
ఏకం సాజ్ఞ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి || 


గ. జ్ఞాననిషులచే నెట్టి స్థాన మొంద( 
బడునొ యదియె యోగుల చేత బడయం బడును 
జ్ఞాన కర్మ యోగముల నొక్కటిగ నరయు 
వాండె లెస్సగా దెలిసిన వాండు హార్డ! 


శో| సన్వాసస్తు మహాబాహో దుఃఖ మాపు మయోగతః | 
యోగయుకో మునిర్పహ్మ న చిరేణాధిగచ్చతి || 


ఆ.వె. కడు నసాధ్య మగును గర్మ యోగము లెక 
జ్ఞాన యోగ మొందం గర్మ యోగ 
యుక్తుడెన మౌని యొందును (బహ్మంబు 
నమిత శీఘ్రముగను, విమలహృదయ! 6 


గ్లో యోగయుకో విశుద్ధాత్మా విజితాత్మా జితేద్రియః | 
సర్వభూ తాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే || 


గీ. అనఘ! యోగ యుక్తు(డు, విశుద్దాత్ముండు, విజి 
తాత్ముండు, జితేంద్రియుండు, భూతాత్మకుండు, 
సర్వ భూతాత్మకండు నైన జనుండు, కర్మ 
లాచరించిన వానిచే నంట బడండు. 7 


70 


శ్రీమద్భ గవద్గీతామృతము 





శో 


శో 


ఆ, వె. 


శో|| 


ఆ.వె. 


నైవ కిలా త్కరోమితి యుకో మస్యేత తత్త్వవిత్‌ | 
పశ్యన్‌ శృణ్వన్‌ స్పృశన్‌ జిమఘ్రన్నశ్నన్గచ్చన్‌ స్వపన్‌ శ్వసన || 


తత్త్వ విదు(డెన యోగి యెద్దాని నైన 

వాను జేయ నటంచును దలచు; వినుచు( 

గనుచు( దాకుచు6 జనుచు6 మూర్కొనుచు6 దినుచు. 

నూర్పు లడరుచు( నిద్దుర నొందు చుండి. 8 


ప్రలపన్‌ విసృజన్‌ గృహ న్నున్మిష న్నిమిష న్నపి | 
ఇద్దియా ఖీన్లియార్దేషు వర్తన ఇతి ధారయన్‌ || 


అర్హున! పలుకుచు( విసర్జించుచును గొంచు( 

గన్నులను దెజచుచు(, గనుల మూయు 

చంద్రియములు మాత్ర బముంద్రియార్ధముల వ 

ర్తించు ననుచు నిశ్చయించు కొనును. 9 


(బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్గం త్యక్వా కరోతి యః | 
లిష్యతే న స పాపేన పద్మపత్ర మివామృసా || 


అభీల కర్మల బరమాత్మ యందుంచి త 

తృర్మ ఫలము నందు. గాంక్ష నుడిగి 

యాచరించు వాని న్హఘము అంటవు, నఖి 

నిదళంబు నందు నీరమటుల. 10 


కాయేన మనసా బుద్ధ్యా కేవలై రిన్షియై రపి। 
యోగినః కర్మ కుర్వన్తి సబ్గం త్య క్వా2? తృశుద్దయే || 


కర్మ యోగులు తత్సలాకాంక్ష వదలి 

యాత్మ శుద్ధికి కర్మము లాచరింత్రు 

మనసుతె, బుద్దిచే, గాయమునను, గేవ 

లేంద్రియంబులచేత, నో యింద్రతనయ! 11 


కర్మసన్వ్యాస యూగము 71 
లతా mm mmm ద మ మ ద క ద 


శ్లో| యుక్తః కర్మఫలం త్యక్యా శాన్తి మాప్నోతి నెష్టికీమ్‌ | 
ఆయుక్తః కామకారేణ ఫలే సకో నిబధ్యతే || 


గీ, యోగి కర్మ ఫలాసక్తి నుడిగి నెష్ట్‌ 
కమగు శాంతి; గాంచును, యోగి కాని వాండు 
కర్మ ఫలవముందు నాసక్త్‌( గలిగి కామ 


కారణంబున, ఫల్నునా! కట్టు భల భల. 12 


శో సర్వకర్మాణి మనసా సన స్యా౭స్తే సుఖం వశీ | 
నవద్వారే పురే దేహ నైవ కుర్వ న్నకారయన్‌ || 


గీ. మనసు చెతను సర్వ కర్మముల విడిచి 
చేయకయె తా నితరులను జేయనీక 
వర సుఖీనముగ నవద్వార పట్టణమున 
నింద్రతనయ! వసించు. జితేంద్రియుండు. 13 


శో న కర్తత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః! 
న కర్మఫలసంయో గం స్వభావస్తు ప్రవర్తతే || 


ఆ.వె. కర్మములను గాని కర్పత్వమును గాని 
కర్మ ఫలము నందు గాంక్ష6 గాని 
భువి సృజింపండాత్మ, పురుహూతనందనా! 
కలుగు చుండు( బకృతి వలన నవ్వి. 14 


ళో నాదత్తే కస్యచి త్సాపం న చైవ సుకృతం విభుః| 
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యాన్తి జన్తవః || 
Ca Cy ae 


ఆ.వె. ఎవని పాపంబు నేనియు నెవని పుణ్య 
మేనిబొందడీ యాత్మ యజ్ఞానమునను 
జ్ఞాన మావృతమయె దానం బ్రాణు లెల్ల 
మోహమును బొందు చున్నారు, పుణ్యచరిత! 15 


72 


శో 


ఆ. వె. 


శో 


శో|| 


శ్రీమద్భ గవద్గీతామృతము 


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః | 
తేషా మాదిత్యవద్ద్దానం ప్రకాశయతి తత్సరమ్‌ || 


వీరలోకవంద్య! ఎరి జ్ఞానమున, న 
జ్ఞాన మెల్ల నాశనంబు6 గాంచు 

నా పురుషుల జ్ఞాన మాదిత్యునటు పర 
మాత్మ తత్త్వము వెలుంగందం జేయు. 


తద్బుద్దయ స్తదాత్మాన స్తన్నిష్టాస్తత్సరాయణాః | 
గచ్చనపునరావృత్తిం జ్ఞాననిర్ణూత కల్మషాః || 


ఆత్మ యందున బుద్దియు నాత్మ యందు 
ముస: తన్నిష్ష, తతృరాయణులు నగుచు 
జ్ఞాన నిర్దూత కల్మషులన వారు 

వడయు చున్నారు శాశ్వత బ్రహ్మపదము. 


విద్యావినయసవ్వున్న (బాహ్మణే గవి హస్తిని, | 
శుని చైవ శ్వపాకే చ పణ్దితాస్సమదర్శినః || 


వినయ విద్యలు గలిగిన విప్ర నందు 

గోవు నందు నేనుంగు నందు గుక్క యందు 
నట్టిది భుజించు చండాలు నందు. దుల్వ 
భావమును గల్లు వారలే ప్రాజ్ఞు లనఘ! 


ఇహైవ తై ర్లితస్సర్లో యేషాం సామ్యే స్థితం మనః | 
నిర్హొషం హి సమం (బ్రహ్మ తస్మా ద్రహ్మణి తే స్థితాః || 


ఎరి మనసు సామ్యము నొందు; వారు పార్ట! 
యిహము నందె భవంబు జయించు చుంద్రు 
బ్రహ్మము సమంబు( గల్మష రహిత మగుట 
నట్టి సమభావు లుంద్రు బ్రహ్మంబునందు. 


16 


17 


18 


19 


అల్మింల లుగు ఎం) ౧9౫౦ {3 


గ న ప్రహృష్యే త్రియం ప్రాప్య నోద్విజే త్రాప్య చాప్రియమ్‌ | 
స్టరబుద్ది రసమ్మూఢో (బ్రహ్మవి దృహ్మణి స్థితః || 
మ ఠి త్ర 


గీ. (బహ్మ మందు. జెలంగెడి బ్రహ్మ విదుండు 
మోహ వర్జితుడై స్థిర బుద్ది గలిగి 
విజయ! సంతోష మొందండు ప్రియము: బొంది, 
య ప్రియము బొంది దుఃఖుంపం డాత్మయందు. 20 


శ్లో బాహ్యస్పర్శేష్వసకాత్మా విన త్యాత్మని యత్సుఖమ్‌ | 
న బ్రహ్మయోగయుక్తాత్మా సుఖ మక్షయ మశ్చుతే | 


గి. బాహ్య విషయ సంయోగ వివర్ణితాత్సు 
డగుచు నాత్మ యందే సుఖ మందు నతండె 
బ్రహ్మ యోగ యుకాత్ము(డె, పాండుతనయ! 
యక్షయంబెన యోగము నందు చుండు. 21 


సో న్‌ సంస్పర్శజా భోగా దుఃుఖయోనయ ఎవ తే| 
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః || 


ఆ.వె. ఎ సుఖంబులు విషయేంద్రియ భవములో 
రశరర చవయె దు రొ రణల; 
ప్రతింబొంద రందు విద్వాంసు, అవ్వి యా 
ద్యంతవంతములయి యలరు కతన. 22 


న్లో శక్నోతీహైవ యస్ఫోఢుం ప్రాకృరీరవిమోక్షణాత్‌ | 
కామో ధోదృవం వేగం సయుక్తస్ససుఖీ నరః॥| 


ఆ.వె. తనువు విడచునంత దనుక నె మనుజుండు 
మ కోపములను గలుగు వెగ 

ను సహింపం గలండొ, పురుహూతనందనా! 

డెయోగి, సుఖియు వాడె యగును. 23 


శ 


74 


శో 


శో|| 


శో 


ఆ. వె. 


శ్రీమద్భ గవర్గీతామృతము 


యో౭2న్తస్పుఖో౭న్తరారామ స్తథా న్తర్భ్యోతి రెవ యః | 
స యోగీ (బహ్మనిర్వాణం (బహ్మభూతోz ధి గచ్చతి || 


ఆత్మ యందున సౌఖ్యము నాత్మ గ్రీడ 
నంది యెవ్వడంతర్హ్యోతియె వెలంగు6; 
బాండవోత్తమ! యా యోగి బహ్మభూతు. 
డగుచు6 దాను బ్రహ్మానంద మందు చుండు. 


లభన్తే బహ్మ నిర్వాణ మృషయః క్షీ ణకల్మషాః | 
చిన్నద్వైధా యతాత్మానస్స ర్వభూతహితే రతాః || 


ద్వంద్వములః ద్యజియించి వాపముల ద్రుంచి 
నిఖిల విషయెంద్రియంబుల నిగ్రహించి 
యఖీల భూత హితాసక్ష్తుల చరించు 

బుషులు గాంత్రు బ్రహ్మానంద మంద్రతనయ! 


కామ॥క్రోధవియుకానాం యతీనాం యతచేతసామ్‌ | 
అభితో |బహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్‌ || 


విహిత చేతసులును విగత కామ క్రోధు 
లగుచు నాత్మ వేత్త లెన యోగు 

లొందుదు రిహపరము లందు బ్రహ్మానంద 
పదము ననవరతము( బాండవేయ! 


స్పర్శాన్‌ కృత్వా బహిర్భాహ్యాం శ్చక్ష్యుశ్చెవాన్తరే |భ్రువోః | 
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణా || 


బాహ్యముగ వీడి శబ్లాది బాహ్య విషయ 
ములను, నేత్రములను గనుబొమల మధ్య 
యందు నిలుచు, నాసికాభ్యంతరమున 
నలర జేసి ప్రాణాపానములను సమత. 


24 


25 


26 


27 





శో 


యతేన్చియమనో బుద్ది ర్ముని ర్మోక్షపరాయ ణః | 
విగతేచ్చాభయ క్రోధో య స్పదాముక్త ఏవ సః ॥| 


బుద్ది మనసు సర్వేంద్రియములను నిగ్ర 

హించి, నిశ్చలుండగుచు, మోక్షేచ్చం గలిగి 

భయము, క్రోధము, వాంఛయు వదలు మౌని 

సర్వదా ముక్తుడె యొప్పు సవ్యసాచి! 28 


at 


భోకారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్‌ | 
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్సి మృచ్చతి || 


అభీల యజ్ఞ తపంబుల ననుభవించు 
వాని, సరః భువన మహేశ్వరుని, మ జీయు 
నకుల భూత హెతాసక్తుండైన నన్ను 


నెటిగిన యతండు శాంతి వహించుచుండు. 29 


ఇతి శ్రీభగవర్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం 
యోగశా స్తే శ్రీకృష్ణార్ణున సంవాదే 
కర్మసన్నాసయో గోనామ 
పజ్బామో?z ధ్యాయః 
ఇది శ్రీరాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోత్రాప 
స్తంబసుత్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్తకవి విధియ హనుముంతనామధథేయ 
ప్రణతంబై న శ్రీమదృగవగ్గీతామృతయో గ 
శాస్త్రలబను బద్యకావ్యంబున 
కర్మసన్న్యాసయో గమను 
పంచమా ధ్యాయము. 
శ్రీకృష్ణారణమస్తు. 


జ స —_ = ఈగ 


శో|| 


జొ 


ఆ. వె. 


శో|| 


ఆ. చె. 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రీమదృగవద్గీతామృతము 


ఆత్మసంయమ యోగము 
షష్ణా ధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


అనా గ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః] 
స సన్వాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాz క్రియః || 


శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు 


కర్మ ఫల కాంక్ష విడనాడి కార్యకర్మ 
లాచరించెడి వాండె సన్యాసి, యతండె 
యోగి యగుంగాని యగ్ని లేకున్న వాండు 
కర్మ శూన్యుండు సన్యాసి కాండు పార్థ | 


యం సన్యాస మితి ప్రాహూ ర్యోగం తం విద్ధి పాల్ణువ | 
న హ్యసన్నస్తసజ్కల్పో యోగీ భవతి కశ్చన || 

జ్ఞాను లెట్టి దాని సన్యాస మని యందు 

రదియ కర్మయోగ మనుచు గనుమి; 

కర్మ ఫలము నందు. గాంక్షను విడ లేని 

వాడు యోగి కాండె వాండు నేని. 


అరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే | 
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే || 


జ్ఞాన యోగ మొందం. గాంక్షించు మౌనిక 
కర్మ యోగ మగును గారణంబు; 

అట్టి జాన యోగ మందిన యతనికి 
శమము సాధనంబు విమలచరిత! 


కె 


ఆత్మసంయమ యోగము 77 





శో యదా హా నేన్చియారేషు న కర్మ స్వనుషజ్ఞ తే | 
సర్వసజ్కల్ప సన్వాాసీ యోగారూ ఢస్తదోచ్యతే || 


ఆ.వె. ఇంద్రియార్ధ్థములను, నెల్ల కర్మముల నా 
సక్తి నెపుడు విడువ జాలు, నపుడ 
సవ్యసాచి! సర్వ సంకల్ప సన్యాసి 
యగుచు యోగ సిద్దు! డనంగ6 బడును. 4 


శో|| ఉద్దరే దాత్మనా2౭2త్మానం నాత్మాన మవసాదయేత్‌ | 
ఆతైె్మవ హ్యాత్మనో బన్సు రాత్మైవ రిపు రాత్మనః॥| 


ఆ.వె. ఆత్మ నుద్దరింప నగు నాత్మచే నరు 
డెపు డాత్మను నలయింప దగదు; 
ఆత్మ యగును బంధు వాత్మకు, నర్జునా! 
ఆత్మ కమిత శత్రు వాత్మ యగును. 5 


శో బన్ఫు రాత్మా౭2 త్మన స్తస్య యే నాత్మై వాత్మనా జితః| 
ఆనాత్మనస్తు శత్రుత్వె వర్తితా౭౭త్మైవ శత్రువత్‌ || 


గీ. ఎట్టి యాత్మచే నాత్మ జయింపంబడునా 
యట్టి యాత్మకు బంధువా యాత్మ యగును; 
ఎట్టి యాత్మ జయింపంగాండేని వాని 
కాత్మయే పరిపంధియె యలయః జేయు. 6 


శ్లో|| జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమావాతః | 
శీతోష్ణ్టసు ఖదుఃఖేషు తథా మానావమానయోః|| 


ఆ.వె. చలిని వెండి నైన సౌఖ్య దుఃఖంబుల, 
వాన మరిదున నవమాౌన మరదు; 
నాత్మ జయము. గనుచు నతి శాంతు(డౌ పర 
మాత్మ పొందు సమత; ననఘచరిత! 7 


78 


శ్రీమద్వ గవద్గీతామృతిము 
లీ హ్‌ a 





శో 


శో|| 


శో 


జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటన్సో విజితేన్టియః | 
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాజ్బునః || 


ar 


జ్ఞాన విజ్ఞాన తృవాత్ము(డైన వాడు, 

నిర్వికారుండును, విజితేంద్రియుండు నగుచు6 

బార్ల! మంటి పెళ్ళను, రాత, బెడ, సమత 

నరయు యుక్తుండు యోగి యంచన(గం బడును. 8 


సుహృన్మిత్రార్యుదాసిన మ ధ్యస్ట ద్వేష్యబన్గుషు | 

సాధుష్వపి చ పాపేషు సమబుద్ది ర్విశిష్యతే || 

స్నేహేతులయందు, మజీ, యుదాసీనులందు; 

అరుల, నుపకారులందు, మధ్యస్థులందు, 

సాధువుల, బంధువుల, ద్వేష జనుల, బాప 

అందు సమబుద్దింగల వాండె యతి వరుండు. 9 


యోగీ యుజ్ఞోత సతత మాత్మానం రహసి స్టితః। 
ఎకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః || 


అర్జునా! యోగి నియత చిత్తాత్ముం డగుచు 
నాశ విడనాడి యెకాకియై పరిగ్ర 

హంబు లేక రహస్య స్థలంబు( జేరి, 

యెల్ల యెడల నాత్మను నిగ్రహింప వలయు. 10 


శుచౌ దేశే ప్రతిష్టాప్య స్టిర మాసన మాత్మనః | 
నాత్యుబ్చైతం నాతినిచం చేలాజిన కుశోత్తరమ్‌ || 


ఎయగుల నున్నతంబును గాక మిగుల; దగ్గు 

గాని పరము శుద్దంబెన స్తాన మందు 

దర్శ్భలజినంబు(బైన వస్త్రంబు6 బజీచి 

తనకు నిశ్చలమైన యాసనము నిలిపి. 11 


ఆత్మసంయమ యోగము 73 


GTS tc ec ce he Maes eh, fF 
శో త(తై కాగ్రం మనః కృత్వా యతచిత్తే నియ (క్రియః | 
ఉఊపవిశ్యాసనే యుజ్ఞ్యా ద్యోగ మాత్మ విశుద్దయే || 


గీ. యోగి యాయాసనమునం గూర్పుండి, మనసు 
నిలిపి చిత్తేంద్రియ క్రియల్‌ నిగ్రహించి, 
యాత్మ వారిశుద్ద్యాపికె యభ్యసింప 
వలయు యోగంబు( బాండుభూపతితనూజ! 12 


న్లో సమం కాయంశిరో[గ్రీవం ధారయ న్నచలం ప్టిరః | 
సం (పేక్ష్య నాసికా(గ్రం స్వం దిశశ్చా౭2నవలో కయన్‌ || 


గీ, తన శరీరంబు6 గంఠంబు6 దలను మూంటి 
నిశ్చలంబుగ సమముంగా నిలిపి, స్టిరుఃడు 
నె, ధనంజయా! నిజ నాసికాగ్ర మందు 
జూపు నిలుపుచు దిక్కుల జూడకుండ; 13 


న్లో ప్రశాన్లాత్మా విగతభీ (రహ్మాచారివ్రతే స్థితః | 
మన స్పంయమ్య మచ్చితో యుక్త అసిత మత్పరః॥| 


ఆ.వె భయము విడిచి, శాంతభావు(డె, బహ్మచ 
ర్వ వ్రత స్ధతుండునై, మునంబు 
నిగ్రహించి, దాని నిలిపి నాయందు, యు 
క్రుండు, మత్ప్సరుండుగ నుండ వలయు. 14 


శో|| యుజ్ఞ న్నేవం సదాzzత్మానం యోగీ నియతమానసః| 
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్చతి || 


ఆ.వె. నిరతమును మనంబు నియమించి, యోగియి 
ట్లాత్మ నాత్మవశము నందు నునిచి, 
నా యధీనమై, యమేయ మోక్షాత్మిక 
శాంతింగాంచుచుండు, సవ్యసాచి! 15 


80 _ శ్రీమదృగవర్గీతామృతము 





శో నాత్యశ్నతస్తు యో గోzస్తి న చె కాన్త మనశ్నతః | 
న చాతి స్వప్న శీలస్య జూ(గ్రతో నైవ చార్జున || 


గ్‌ జగతి నిట్టి యోగము బొంద జాల డధిక 
ల జనము సయుచాఠరడున్ను భ్‌ జనము ద్య 
జించువాండధికముగ నిద్రించు6వాడు, 
నిద్రయే లేనివాండు, కౌంతేయమధ్య! 16 


శ్లో! యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు | 
యుక్తస్వప్పావబోధస్య యోగో భవతి దుఃఖహా || 


గీ. ఉచితమెన యాహారము నుచితవమౌ ఎ 
హార మర్ల కర్మముల వ్యాపారము, మీ 
మెలంకువయు, నిద్ర6 దగినట్లు గల యతండు 
వ్యసనమును బాపుని యోగ మందు చుండు. 17 


వో యదా వినియతం చిత్తమాత్మ న్యేవావతిష్టతే | 
నిస్పృహస్సర్వకామే భ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 


ఆ.వె. ఇంద్రతనయ! యెప్పు డేకాగ్రమగు చిత్త 
మాత్మ యందు నిలుచు, నట్టి తలని, 
సకల కామములను సంసక్తిం బోనాడి 
యతడు యోగ యుక్తుం డనంగ బడును. 18 


శ్లో|| యథా దీపో నివాతస్థ్టో నేబ్గతే సోపమా స్మృతా | 
యోగినో యతచిత్తస్య యుజ్ఞ్యతో యోగ మాత్మనః || 


గీ. దీపమెటులనివాత ప్రదేశ మందు 
జఅన- మొురదక నిలుచు:నా సరణీ.. నియమ 
తాత్ముడె యోగమును జేయు నట్టి యోగి 
యాత్మ స్థిరమైనదని బుధు లాడు చుంద్రు. 19 


ఆత్మసంయమ యాగము 81 


న 


శో యత్రోపరమతే చిత్తం నిరుద్దం యోగసేవయా | 
యత్ర మైవాత్మనా2౭2 త్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 


గీ, పుణ్యచరిత! యోగాభ్యాసమునను, నిగ్ర 
హరపరటుడి చిత్త ముపరతి నెందు. బొందు, 
నెందు, నాత్మచె నాత్మ నీక్షించుచుండి 
తాను జిత్తంబు నందు సంతసము గాంచు. 20 


శ్లో సుఖ మాత్యన్తికం యత్త ద్బుద్దిగ్రాహ్య మతీగస్టియమ్‌ | 
వెత్తి యత్ర న చెవాయం స్టిత శ్చలతి తత్త్వతః || 


గీ, ఎ యవస్థ యందెద్ది యతీంద్రియంబు 
నగుచు, బుద్ది చేతను గ్రాహ్యమౌ, నితాంత 
సౌఖ్య మెద్దానం గనునొ, తాం జలన మొందఈ 
దలంపండో యోగి యెట్టి తత్తమున నుండి. 21 


గ్లో యం అబ్భా చాపరం లాభం మన్యతే నాధికం తతః | 
యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 


గీ. అర్జునా! యెట్టి లాభంబు నంది, యంత 
కంటె నితర లాభము లధికముగ నెంచ( 
బూనండో యెట్టి లాభము. బొందు వెనుక 
నెంత క్రేశంబుంగలుగం జలింపంబోండొ. 22 


గ్లో తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యో గసంజ్ఞితమ్‌ | 
స నిశ్చయేన యోక్తవ్యో యోగోz నిర్విజ్ఞచేతసా || 


Sa అట్టి దుఃఖ బంథ నివృత్తి యగును యోగ 
మదియ, సంశయా భావమవ్యాకులంబు 
నెన చిత్తంబు నొందిన యత(డు శ్వేత 
'వాహ! యీ యోగ మభ్యసింపగవలయు. 23 


82 _ శ్రీమద్భగవర్గీతామృతము 


శో సజ్కల్స ప్రభవాన్‌ కామాం స్వృక్వా సర్వా నశేషతః। 
మన సైవే నియ (గ్రామం వినియమ్య సమన్తతః, || 


గి. పాండుతనయ! సంకల్ప సంభవము లైన 
సకల కొమితముల నశేషముగ విడిచి, 
మజీయు, నింద్రియ వితతిని మనసు చేత 
నిఖుల విషయం౦బు లందుండి నిగ్రహించి. 24 


శ్లో| _ శనై శృనై రుపరమే ద్బుద్దా ధృతిగృహీతయా | 
ఆత్మసంస్టం మనః కృత్వా న కిజ్బాదపి చినయేత్‌ || 


గీ.  ఇద్దచారిత్ర! ధృతిచే గ్రహింప బడిన 
బుద్ది; గని యోగి యుపరతి బొంద వలయు; 
మనసు మెల్ల మెల్లగ నాత్మ నునిచి యితర 
మేది యైనను లోన జింతింప రాదు. 25 


శో యతో యతో నిశ్చరతి మన శ్చఇఖ్వ్బుల మస్థిరమ్‌ | 
తతస్తతో నియమైత దాత్మన్యేవ వశం నయేత్‌ || 


గి. అస్టిరంబును జంచలమైన మనము 
నెట్టి విషయంబులను సంచరించు; వాని 
యందు నిలుపక, నియమించి, యాత్మ _కెవ 
సంబు6గా6 జేయ వలె యోగి సత్తముండు. 26 


శో ప్రశాన్హ్తమనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్‌ | 
ఉ పతి శాన్త రజసం (బహ్మభూత మకల్మషమ్‌ || 


గీ. శాంత చిత్తుండు విగత రాజస గుణుండు 
బ్రహ్మ భూతుండు కల్మష రహితు(డెన 
యట్టి యా యోగి యుతమంబెన సుఖము; 
దనకు దానొందు చుండు భూధవవ రేణ్య! 27 


ఆత్మసంయమ యోగము 83 


వల 
| _యుజ్ఞన్నేవం సదా౭2౭త్మానం యోగీ విగతకల్మషః | 
సుఖేన (బహ్మాసంస్పర్శ మత్యన్తం సుఖ మశ్ళు తే|| 


ఆ.వె. ఇవ్విధమున నాత్మ నెల్ల వేళలను, స్వ 
వశము నందు నునిచి పాప రహితు. 
డన యోగి వర్యుఃండందు (బహ్మాత్మిక 
సుఖము; విజయ! మిగుల సులభముగను. 


28 

శో|| సర్వభూతస్ట్ర మాత్మానం సర్వభూతాని చాత్మని | 

ఈక్షతే యో గయుక్షాత్మా సర్వ(త్ర సమదర్శనః || 
గీ. అట్బియా యోగ యుకాత్నుం డగుచు సకల 

భూతముల యందును సమత్వ బుద్ది గలిగి 

యళఖుల భూతంబు లందున నాత్మ, నాత్మ 

యందు నకుల భూతంబుల నరయుచుండు. 29 
నో యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | 

తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి || 
i ఎవడు సకలంబు నందు నిక్షించు నన్ను 

నవత నాయందు సకల మికి అచు చుండు; 

జగతి వానికి నే బరొక్షంబు నొంద, 

వాండు నాకంం బరోక్షంబు6 గాండు; పార్ట! 30 


శో| సర్వభూతస్టితం యో మాం భజ త్యేకత్వ మాస్థితః | 
థా వర్తమానో౭పి స యోగీ మయి వర్తతే | 
గీ _ ఠవ్వడీ! యెట్టి యోగి యేకత్వ మొంది 


యముల భూత స్టితుండనై యలరు నన్ను 


భజనం జేయునొ, వాండు సర్వ విధముల జ 
రించుచున్న నా యందె వర్తించుచుండు. 31 


84 


శ్రీమద్భ గవధ్గితామృతము 


ME eee RRR 


శో|| 


శో 


శో 


శో|| 


ఆత్కాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో౭ర్జున | 

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః | 

వ్యసన మైనను మట్‌ సాఖ్యమైనం గాని 

సంభవించినచో నాత్మ సామ్యము గను 

సకల భూతము అందున సామ్య బుద్ది 

గనెడి వాడె పరమ యోగి యని తలంతు. 32 
అర్జున ఉవాచ 

యోzయం యోగస్త్వ్వయా ప్రోక్షస్సామ్యేన మధుసూదన | 

ఎతస్యాహం న పస్యామి చజ్బాలత్వాత్‌ స్టితిం స్థిరామ్‌ || 

అర్హును( డడుగు చున్నాడు. 

వుండరీకాక్ష! యే యోగమును వచించి 

తరయ ని విప సమ భావ మనుచు, మనసు 

చంచల మగుట, నెజు6గంగా6 జాల నిట్టి 

యోగమునకు స్థిరంబైన యునికి నెను. 33 
చజ్బాలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్దృ్రఢమ్‌ | 

తస్యాహం నిగ్రహం మన్యే వాయో రివ సుదుష్కరమ్‌ ॥ 

మాధవ! మది చంచలము, నిర్మథన శిల 

మధిక బలవంతము, ధృఢంబు నగును గాన 

వాయువును నిలు టెట్టసంభవమో యటుల 

మనసు నిలుపుట దుర్లభంబని తలంతు. 34 
శ్రీ భగవా నువాచ 

అసంశయం మహాబాహో మనో దుర్నిగహం చలమ్‌ | 

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 

శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాండు. 

సంశయంబేమిలేదిందు; సాంతము ధిక 

చంచలంబును, నిలుప నసాధ్య మగును; 

క్రమత నభ్యాసమునను వెరాగ్యమునను 

దాని వశము చేసి కొనంగం దగు. గిరీటి! 35 


an > Yas వాచక పట శ ఈ ed ” 
pr] 


ఆత్మసంయమ యోగము 85 


క ప 


శ్లో! 


ఆ.వె. 


శో 


గ 


అసంయతాత్మనా యోగో దుష్పాప ఇతి మే మతిః। 
వశ్యాత్మనా తు యతతా శక్యో౭వాప్తు ముపాయతః || 
మనను నిలుప లేని మనుజుండీ యోగంబు6 
బొంద లేడటంచు బుద్ది. దలంతు; 

మనసు నిలుప గలుగు మనుజుండుపాయంబు 
వలన, యత్నమునను బడయ జాలు. 

అర్జున ఉవాచ 


36 


అయుతి శృద్దయోపేతో యోగా చ్చలితమానసః | 
అ(వ్రాష్య యో గసంసిద్దిం కాం గతిం కృష్ణ గచ్చ తి || 
అర్జును డడుగు చున్నాడు. 


తగిన శ్రద్దయు( గల్లి యత్నంబు లేమి 

యోగ సంసిద్దిం బొందక, యోగ చలిత 

మానసుండునై, శ్రీకృష్ణ! మరణ మొందు 

నట్టి మానవ్వడెగతి నందు చుండు. 37 
కచ్చి న్నోభయవి భ్రష్ట శ్చిన్నాభ మివ నశ్యతి, | 

అఫప్రతిషో మహాబాహో విమూఢో బ్రహ్మణః పధి || 

వారిజాక్ష! విమూఢు(డె, బ్రహ్మ పధము 

నందు నౌధోర శూన్యుండు నగుచు, జ్ఞాన 

రర్మముల రెంట |భష్టు(డె, ఖండిత మగు 

నంబుదంబు విధిని నాశ మందు నేమి? 38 
ఎతం మే సంశయం కృష్ణ ఛేత్తు మర్హస్యశేషతః | 

త్వదన్యస్పంశయ స్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 

ఇట్టి నా సంశయము దీర్ప నివు గాక 

యితరు( డెవ్వడు లభియింపః డెందు నేని; 

శ్రీశ! నా సంశయంబు నిశేషము గను 

దొలంగ జేయంగా గల సమర్శుండవు నివ. 39 


శో 


శ్రీమ దృగవధ్గీతామృతము 


శ్రీ భగవా నువాచ. 


పార్ట నైవేహనా౭ ముత్ర వినాశ స్తస్య విద్యతే | 
న వా కల్యాణకృత్కళ్చి ద్దుర్గ్ణతిం తాత గచ్చతి || 


శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు. 


అట్టి వానికి లేదిహమందు నైనం 

గాని, బరలోక మందెన గాని నాశ 

నంబు, నాయనా! పుణ్య కృత్యంబు లాచ 

రించు నాతండు దుర్గతి గాంచ డెవడు. 40 


వ్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీస్పమాః | 
శుచినాం శ్రీముతాం గేహే యోగ (భ్రష్టోz భిజాయ తే. || 


అనఘచరిత! యోగ భ్రష్టు(డెన వాండు 

పుణ్య వంతుల లోకముల్‌ పొంది, పెళ్కు 

వత్సరము లుండి యాచార వంతు లైన 

యర్ధ వంతుల గేహము లందు బుట్టు. 41 


అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌ | 
ఎతద్ధి దుర్ణ్గభతరం లోకే జన్మ యదీదృశమ్‌ || 


అటుల గాని యెడల నధిక ధీమంతులా 

యోగుల కుల మందు నుదృవించు; 

జగతి యందు నిట్ట జన్మంబు గలుగుట 

వార! మిగుల దుర్లభంబు గాదె. 42 


ఆల్మబంయిబు యూగయు 8 / 





తత్ర తం బుద్దిసంయోగం లభతే పౌర్వదెహికమ్‌ | 
యతతే చ తతో భూయస్సంసిద్దౌ కురునన్దన || 
అట్టి తల బూర దెహికంబె యెసంగు 

బుద్ది సంయోగ మాతండు పొందు చుండు; 
దాని చేతను బ్రబల యత్నంబు మటల 


జేయు చుండును జ్ఞాన సంసిద్ధి కొజకు. 43 


పూర్వాభ్యాసేన తేనెవ ప్రాయతే హ్యవశోzపి సః | 
జిజ్ఞాసు రపి యోగస్య శబ్దబహ్మాతివర్తతే || 


అనఘ! పరవశుడై యున్న నెన నతని 
బలిమి నీడ్పు బురాకృతాభ్యాస బలము; 
యోగ రూపం బబుంగంగా నూహ గలుగు 


మాల తం 


నాతడెన శబ్ద్బబహ్మ నతకరించు. 44 


ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్దకిల్చిషః | 
అనేక జన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌ || 


అధిక యత్నంబు సలిపెడు నట్ట యోగి 

వాప వర్థితు(డె, పెక్కు భవము లందు 

సలిపి యున్న సంస్కారంబు వలన సిద్దు( 

డగుచు, నుత్సృష్టమౌ గతి నందు విజయ! 45 


తపస్వి భ్యో? ధికో యోగీ జ్ఞానిభ్యో? పి మతో2 ధికః | 
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్డున || 


పార్ట! యోగియౌ వాండు తపసుల కంటి, 
జాన వంతుల కంటెను, గర్మములను 
జేయు వారల కంటెను శ్రేష్ణం డగును 
గాన నిపుడు యోగివి కమ్ము నివ: 


88 _ శ్రీమద్భగవర్గీతామృతము 





శో|| యోగినామపి సర్వేషాం మధ్గతే నాన్తరాత్మనా | 
శ్రద్దావాన్‌ భజతే యో మాం సమే యుక్షతమో మతః || 


ఆ.వె. 'అషల యోగు లరిదు; ననిశము నా పయ 
స్వాంత ముంచి మిగుల శ్రద్దంగలిగి 
భజన సేయచుండు వాండె యుక్త తముండ 
టంచు నెందలంతు, నమలహృదయ! 47 


ఇతి శ్రీ భగవద్గీతా సూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశాగస్తే శ్రీకృష్ణార్ణున సంవాదే 
ఆత్మసంయమయో గోనామ 
షషోz ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోత్రాప 
స్తంబసూ[త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్తకవివిధేయ హనువుంతనామధేయ 
ప్రణతంబై న శ్రీమద్భగవదధ్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
ఆత్మసంయమ యోగమను 


షషాధ్యాయము. 
శ్రీకృష్ణార్పణమస్తు. 


ఈర ఈ ఈ f- 


లాభ 


| 


a) 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 


శ్రీిమద్భగవద్దీతామృతము 
బజ్ల్ఞానయో గము 
సప్తమాధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


మయ్యాసక్షమనాః వార్ద యోగం యుజ్ఞా న్మదాగశ్రయః | 
అసంశయం సమ(గ్రం మాం యథా జ్ఞాస్యసి త చ్చుణు || 


శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు. 


అనఘ! నాయందు. దవిలిన మనము గలిగి 
యోగ మొనరించుచు మదాశ్రయుండవై, స 
మగగ్రమౌ నన్ను నిస్సంశయముగ నెట్టు 
లెటు6గం గలుగుదో యద్దాని నిపుడు వినుము. 


జ్ఞానం తే౭హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య శేషతః | 
యద్హాత్వా నేహ భూయో2 న్యజ్ఞా తవ్యమవశిష్యతే |] 
ఎద్ది యెటీగిన వేజొక్కటివు మజల 
నెటుంగందగి యున్న విషయ మెందేని లేదొ; 
ఆస విజ్ఞానమగు జ్ఞానమంత యిప్పు 

డెజు6ంగం బల్కెద వినుము దెవెంద్రతనయ! 
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే | 
యతతా మపి సిద్దానాం కళ్చిన్మాం వేత్తి తత్త్వతః |! 
మాన్యచరిత! వేల కొలంది మనుజు లందు 
జ్ఞాన సిద్ది! యొకడు యత్నంబు సలుప్పు; 
జతనమును సిద్దికి సల్పు జనుల సైత 
మరయు నొక్కడు నన్ను యథార్థముగను. 


90 శ్రీమద్భ గవ ధ్గీతామృతము 
పు cc i కర 
శో భూమి రాపోzనలో వాయుః ఖం మనో బుద్ది రేవ చ| 

అహజ్యార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ॥| 


ఆ.వె. అవనియును జలంబు హవ్యవహుండును 
మారుతము నభంబు మానసంబు 
బుద్ధ్యహంకృతులనం బొలుచు నెన్మిది విభే 
దముల నాదు ప్రకృతి యమలహృదయ! 4 


శో అపరేయమిత స్త్వ్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరమ 
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్‌ || 


గీ. ఇట్టి ప్రకృతి నికృష్ణమౌ, నిద్దచరిత! 
దీని కంటె నన్యము( బరమైన నాదు 
ప్రకృతి జీవరూపమయి సర్వ ప్రపంచ 
మునకు నాధారమగు దాని గనుమి యిందు. ర్‌ 


శ్చ] _ ఎతద్యోనిని భూతాని సర్వాణీత్యుపధారయ | 
అహం కృత్నుస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా || 


ఆ.వె. ఎల్ల భూతములకు ని రెండు ప్రకృతులు 
గారకుఠతబయు అనుయుక గనులు; వార్డ! 
ప్రభవమునకు మతియు( బళయంబునకు నేన 
మూల మగుదు నిభీల భువనము లకు. 6 


సో మత్తః పరతరం నాన్య త్కిఇో దస్తి ధనజ్ఞ యః | 
మయి సర్వ మిదం ప్రోతం సూశే మణిగణా ఇవ || 


గీ.  శ్యేతవాహన! నా కంటి శ్రేష్టమైన 
యితర కారణ మొక్కింత యేని లేదు; 
లోకములు గూర్వం బడియె నా లోన దార 
మందు గూర్చిన రత్న చయంబు పగిది. 7 


శో 


శో|| 


రసో౭హమప్పు కౌన్తేయ ప్రభాస్మి శశిసూ ర్యయోః | 
ప్రణవ స్సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 


జలము నందును రతుగుురసలమి నేన; 
దినకర సుధాంశులకుం గల తేజ మేన 
నిఖిల శత్రులందు6 బ్రణవంబు నేన, నాక 
సమున ధ్వని, పురుషులం బౌరుషంబు నేన. 


పుణ్యోగన్దః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసా | 
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 


ఈఓ 


రణ్‌ యందలి పుణ్య గంధంబు నేన, 

జ్యలను నందున వెలుగు 'తేజంబు నేన, 
పార్ట! భూతము లందు జీవనము నేన, 

తాపస శేషు లందలి తపము నేన. 


గ్‌ 
ల ౬ 
fs 
C 
(es 
G 
ఈ 
౬ 
G3 
ఫ్‌ 
లి 
లీ 
cA 


బోల్‌ ఇళ 


yp 
సరల తేజసులందు దేజలబు నేన. 


బలం బలవతాం చాహం కామరాగవివర్ణితమ్‌ | 
రచ 


ఇ Ma భీ ణ్‌ ఇలో a) ఇట్‌ ఆలో 
ధర్మావరుద్ద భూతేషు కామోzస్మి భరతర్షభ || 


£ 


బలియులను గామ రాగ ఏవర్తిత మగు 
బలము నే నౌదు నీ యెల్ల ప్రాణు లందు; 
ధర్మ శాస్త్రంబునకు విరుద్దంబు గాన 
కామమును నప యగుదు, సుతామతనయ! 


విజ్ఞానయోగము 


91 


10 


11 


92 _ శ్రీమదృగవర్గీతామృతము 





శో|| యే చెవ సాత్తికా భావా రాజసా సామసాశ్చయె | 

మత్త ఏవేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి ॥ 
గి. అమల సాత్వికములు రాజ సాత్మికములు 

పార్ట! తామసములగు భావంబు లెల్ల 

బభవ మొందుచు నుండు నా వలన, వాని 

యందు నె నుండ నవియ నాయందు నుండు: 12 
శ్లో! త్రిభి ర్గుణమయై ర్బావై రేభి స్సర్వ మిదం జగత్‌ | 

మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయమ్‌ || 
ఆ.వె. కవ్వడీ! త్రిగుణ వికార భావములచే 

మోహ మొందు చుండు భువన మెల్ల; 

నాశ రహితు(డును, గుణంబు లన్నిటి కంట 

బరు(డ ననుచు నన్ను నెటు(గ లేదు. 13 
శో దైవీ హైషా గుణమయీ మమ మాయా దురత్యయా | 

మామేవ యే ప్రపద్యన్తై మాయా మేతాం తరన్తి తే|| 
గీ. దేవ సంబంధియును మఖీిః ద్రిగుణ మయము 

నైన నామాయ దాటంగా నలవి గాదు; 

ఎట్టి వారు నన్నేయాశ్రయింప గలరొ 

వార లి మాయను దరింత్రు పాండుతనయ. 14 
శో|| న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః | 

మాయయా౭పహృతజ్ఞానా ఆసురం భావమా శ్రితాః || 
ఆ.వె మూఢులును నరాధములు పాప కార్వత 

తరులు నాసుర స్వభావ మాశ్ర 

యించి, మాయచే నశింప జ్ఞానము సమ 

స్తంబు, విజయ! నాదు శరణు. గనరు. 15 
శో|| చతుర్విథా భజన్తేమాం జనాస్సుకృతినోzర్జున | 

ఆరో 'శిజ్ఞాసురర్దార్థీ జ్ఞాని చ భరతర్షభ || 
ఆ.వె. అమరలోకవంద్య! యార్తుండు జిజ్ఞాసు 

వును, ధనార్జి, జ్ఞాని యనగ నొప్పు 

నాల్గు విధము లైన నరులు పుణ్యాత్మకు 

లంచితముగ నన్‌ భజించు చుంధద్రు. 16 


వజ్ఞానయాగము 3 





శో తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి ర్విశిష్యతే | 
ప్రియో హి జ్ఞానినో2 త్యర్థమహం స చమమ ప్రియః ॥| 


శ! వార లందటీలో నేక భక్తి గలిగి 
యిర్హునా! నిత్య యుకాత్ముండైన జ్ఞాని 
శ్రేష్పుండగు; జ్ఞానికే నతి ప్రియుండ నగుదు; 
వాండు మిక్కిలి ప్రియమైన వాండు నాకు. 17 


శో ఉదారాస్సర్వ ఎవైతే జ్ఞానీత్వాత్కైవమేమతమ్‌ | 
ఆస్థితస్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్‌ | 


గీ, ఇట్టి ఏీరందటు నుదారులే తలంప 
జ్ఞాని యన, నాత్మయే యని నా మతంబ 
దేల యన యోగ యుక్తు(డె 'యేన' యనెడు 
నుత్తమ మగు ప్రాప్యస్థాన మొందు నితడు. 18 


శో|| బహునాం జన్మనామన్తే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే | 
వాసుదేవస్సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥| 


a పెక్కు జన్మంబు లెత్తిన పిదప జ్ఞాన 
వంతుండై “యీ సమస్తము వాసుదేవ 
డొక్కండే” యంచు నరసి నన్నాందంగలుగు 
నా మహాత్ముడు దుర్లభుం డనఘచరిత! 19 


శ్లో| కామై స్తెస్తెర్భతజ్ఞానాః ప్రపద్యన్తే౭న్యదేవతాః | 
తం తం నీయమమాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా. | 


గీ. _ వాసవీ! నరుల్‌ తమ తమ ప్రకృతులను ని 
యమితు లగుచు నాయా విషయముల బలిమి 
నపహృత జ్ఞానులై యా నియమము లాచ 
రించి యితర వేలుల నాశ్రయించు చుంద్రు. 20 


94 _ శ్రీమద్భగవర్గీతామృతము 





న్లో యోయోయాంయాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి | 
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధామ్యహమ్‌ || 


గి. ఫల్తునా! యెవ్వ(డెవ్వండు భక్తి. గలిగి 
శ్రద్ధ నెట్టెట్టి మూర్తి భజనము గోరు 
నవని నట్టట్టి వానికే నట్టి శ్రద్ద 
జలన మొందని దానిఃగా సలుపు చుందు. 21 


శ్లో స తయా శ్రద్దయా యుక్త స్తస్యారాధన మిహతే | 
లభతే చ తతః కొమాన్‌ మయైవ విహితాన్‌ హి తాన్‌ || 


ఆ.వె. అటుల శ్రద్ద గలిగి యారాధనంబును 
సలువు, దాన మత్రనాదమునను 
వాడు కోరి యున్న వాంఛితార్థంబుల( 
బొందు నిష్టదెవ మూలముననె. 22 


శో అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధనొమ్‌ |) 
దేవాన్‌ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి || 


ఆ.వె. సల బుద్దులెన వారల ఫఅముుఅం 
తంబు లగును; దేవతలను గొలుచు 
వారు దేవతలనె పడయు చుందురు, నాదు 
భక్త జనులు నన్నె పడయు చుంద్రు, 23 


శ్లో అవ్యక్తం వ్యక్షిమాపన్నం మన్యన్నే మామబుద్ధ్దయః | 
పరం భావమజాననో మమావ్యయమనుత్తమమ్‌. || 


గీ. వుణ్యచారిత్ర! కొందటు బుద్ధిహను 
లవిదితోత్తమంబును, నవ్వయంబునౌ మ 
దీయ పరమ భావంబును దెలియ లేక 
వ్వక్తుండని యెంతు రవ్యక్తుడెన నన్ను, 24 


ఎజ్జానయోగము 9 ది 


ననన 
శో నాహం (ప్రకాశస్సర్వస్య యోగమాయాసమావృతః | 
మూఢో౭యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్‌ || 


ఆఅ. వె. మాన్యచరిత! యోగమాయా సమావృతు( 
డెన నే నెవారికేనిం గాన 
బడను; శాశ్యతు(డు నభవ్వండనా నను మూఢు 


లెన యీ జనంబు అరయ లేరు. 25 


శో వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున | 
భవిష్యా౭కి చ భూతాని మాం తు వేద న కశ్చన | 


రం. జరిగినవి జరుగు చున్నవి 
జరుగంగా గలుగు భూత సముదాయంబే 
నెటురగుదుః నను నొఈడనియు 
నెజు;గంగను నేరండో మహేంద్రతనూజా! 26 


ఖో ఇచ్చాద్వేషసముల్చేన ద్వన్వ మోహేన భారత | 
సర్వభూతాని సమ్మోహం సర్లే యాని పరన్తప | 


గీ, సవ్యసాచి! యిచ్చా ద్వెష సంభవంబు 
నైన దవ్వంద్వాత్మికమగు నజ్ఞానమునను 
జన్మ మొందిన తోడనే జగతి యందు 
భూత కోటి సమ్మోహంబు( బొందు చుండు. 27 


స్టో యేషాం త్వన్లగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌ | 
తే ద్యన్వ మోహనిర్ముకా భజన్త మాం దృఢ వ్రతాః॥| 
గీ, అర్జునా! పుణ్య కర్మంబు లాచరించి 
దాన పాప నాశన మొండి ద్వంద్వ మోహ 
ములను విడనాడి, పరమభాము6ండగు నన్ను 
భజనం జేయు చుందురు దృఢ వ్రత నిరూఢ. 28 





96 శ్రీమద్భగవద్గితామృతము 
శో జరామరణ మోక్రాయ మామా గశ్రిత్య యతన్తి యే | 
తే (బ్రహ్మ తద్విదుః కృత్న్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్‌ || 
గి. కవ్వడి! జరామరణ మోక్షంబు కొజకు 
నన్ను సముపాశ్రయించి యత్నంబు( జేయు 
యోగ యుక్తు లజుంగుచు నుంద్రు సతము 
బ్రహ్మమధ్యాత్మ మభఖీల కర్మముల నెల్ల. 29 
శ్లో|| సాధిభూతాధిదెవం మాం సాధియజ్ఞం చ ర చ టఖి! 
ప్రయాణకాలేzపి చ మాం తే విదుర్యుక్షచేతనః || 
గి. ఎవరు నన్నధిభూత సహితుంని గాగ 


నటుల నధిదెవయుతు నధియజ్ఞయుక్తు( 
గా నెటుగుదురొ వారంత్యకాల సరన 
నరయుచుంటథురు నన్ను యుకాత్ము అగుచు. 30 


ఇతి శ్రీ భగవర్గీతాసూపనిషత్సు బహ్మవిద్యాయాం యోగశా సే 
శ్రీ కృష్ణార్ణున సంవాదే విజ్ఞానయో గో నామ 
సప్తమో౭ ధ్యాయః 
ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోత్రాప 
స్తంబసూ (త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్తకవివిధేయ హనుమంతనామధేయ 
ప్రణీతంబై న శ్రీమద్భగవద్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
ఐజ్ఞానయో గమను 
సప్తమాధ్యాయము. 
శ్రీకృష్ణార్పణమస్తు. 


శో|| 


కం, 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రిమద్భగవద్గీతామృతము 
అక్షర పరబ్రహ్మయోగము 
అష్టమాధ్యాయము 
అర్జున ఉవాచ 
కిం త(ద్బహ్మ క్రి మధ్యాత్మం క్రిం కర్మ పురుషోత్తమ | 
అధిభూతం చ కిం ప్రోక్త మధిదెవం కి ముచ్యతే || 
అర్జును6 డడుగు చున్నాడు. 
ఆ౨య్యది బ్రహ్మం బనంబడు? 
నెయ్యది యధ్యాత్మమగు? నింకియ్యది కర్మం? 
బయ్వది యధి భూతంబగు? 
నెయ్యది యధి దెవ మగును? గృష్ణ మహాత్మా! 
అధియజ్ఞః కథం కో౭త్ర దెహే2 స్మి నృధుసూదన | 
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోzసి నియతాత్మభిః || 
ఇట్టి దేహ మందు నెవండధి యజ్ఞుండౌ? 
ని శరీర మందు నెట్టులుండు? 
నంత్య కాలమున నియమిత చిత్తుల చేత 
నెట్టు లెజు;గం బడుదు ఏవు? దేవ! 
శ్రీ భగవా నువాచ 
అక్షరం (బహ్మ పరమం స్వభావో౭ ధ్యాత్మముచ్యతే | 
భూత భావో దృవకరో విసర్గః కర్మసంజ్ఞితః || 
శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 
బ్రహ్మ మనంగను బరమాక్షరముగ నజుంగు 
మా స్వభావంబె యధ్యాత్మ మనగ బడును 
బార్థ! సర్వ భూతముల కుదృవ కరంబు 
నగు విసర్హంబె జగతి గర్మాఖ్య దనరు; 


98 


నా] 


కం. 


నో 


నో 


శ్లో 


శ్రీమద్భగవర్గీతామృతము 


అధిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతమ్‌ | 
అధియజ్ఞోz హమేవా త్ర దేవా దేహభృతాం వర॥| 


అధి భూతమె క్ష్రరభావం 

బధి దెవత మగును బురుషుం డరయ ళు 
యధి యజ్ఞుండ నగుదును వి 

విధ దేహము లందు, దేహభృద్వర! విజయా! 


అన్తకాలే చ మామేవ స్మరన్ముక్వా కలేబరమ్‌ | 
యః ప్రయాతి స మధ్భావం యాతి నా స్తత్ర సంశయః || 


ఎవ్వ డంత్య కాలమున నన్నే స్మరించు 
చును గళేబరమును విడచునొ, యతండు 
వాందుమధ్భావమును బాండుభూపతనయ! 
ఇందు సంశయ మొక్కింత యేని లేదు. 


యం యం వాపి స్మరన్‌ భావం త్యజత్యన్తే కటేబరమ్‌ | 
తం తమేవెతి కౌస్తేయ సదా తద్భావభావితః || 


అర్హునా! యంత్యకాలంబు నందు నెట్టి 
భావమును స్మరింపుచు( గళెబరము విడుచు 
వాడు సర్వదా తద్భావ భావఎతుండు 

నగుట నా భావ రూపంబె యందు చుండు. 


తస్మాత్సర్వేషు కాలెషు మామనుస్మర యుధ్యచ | 
మయ్యర్పిత మనో బుద్దిర్మామేవెష్యస్య సంశయః || 


కాన శ్వేతవాహన! సర్వకాలములను 

స్మరణం జేయుమి నన్ను సంగరము( జేయు 
మయ్య! మనసును బుద్ధి నా యందు నీవు 
నిలిపితేని నన్నే పొాంద6గలవు నిజము. 


అక్షర పర(బహ్మయో గము 99 


నకుతా న చాతనవునా నా పనాస బడని నవాని నావా బాబా లాజునాాజడంపు నాయాల గనక నివన బనగాన కారా గున నాలకనాళాయానాన తననన కానారానాగనాన సాడు ాంక గొడవా సడతాతాడరన మ షరకతతాపతొనతోస్‌తోతాో 


or 
ట్ల! 


లా 


ఆ,టె. 


అభ్యాసయో గయుక్తేన చేతసా నాన్యగామినా | 
పరమం పురుషం దివ్యం యాతి పార్ధా౭నుచినన్మయన్‌ || 


tn 


ఎవ్యండభ్యాసయోగ సహిత మనన్య 

గామి యైన చిత్తంబును6 గలిగి పార్ట! 

వివ్వునిం బరమ పురుషుం జింతించు చుండు 

వాండు పొలవంగ నేర్పు నా పరమ పురుషు. రి 
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాలసమను; రర ద్య! 
సర్వస్య ధాతార మచిన్వరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ | 


శాక) 


| రా ఇట జా 
ర్వవర్శిం బురాణుని సరల లొక 


ళో 


సనుని సూక్ష్మమునకు నూక్ష్మమగు వాస 


తార గగ 


ర్భిబ్బ కారణ భూతు, నచింత్యుం బర్భతి 


క 


q 


cs 


er స 


9 ఇం నాదిత్వ వర్షు శెవ్వండు జయించు. 9g 


tb 


పయాణకాలే మనసా౭చలెన భక్త్యా యుకో యోగబలేన చెవ | 
లో లో 


(భువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌ స తం పరం పురుషముసపెతి దివ్యమ్‌ ॥ 


అంత్య రాల ముందు నచల 
తోడ యోగ బలము తోడ 
బొముల మధ్యం బాణమును లెస్స సలుపు నా 


ణో 


నరుండు దివ్వుం బరమ పురుషు. బొందు. 10 


యదక్షరం వేదవిదో వదన్తి విశస్తియద్యతయో వీతరాగా | 
యదిచ్చన్లో బ్రహ్మచర్యం చరస్తి తత్తే పదంస(జ్ఞహేణ ప్రవక్ష్యే || 


ఎది యక్షరంబని యందు వేద విదులు, 

పడయుదురు దేని రాగము ఘా యతులు, 

బ్రహ్మచర్య మొనర్తు రే పదము. గోరి, 

యా పదము నీరు పుడు న 11 


100 శ్రీమద్భగవర్గీతామృతము 


నో 


శో|| 


శో 


శో|| 


అ. వె. 


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ। 
మూర్చాన్టధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్‌ || 


దాఃరముల నెల్ల నియమించి, పాండురాజ 
తనయ! హృదయంబు నందున మనసు నిలిపి, 
ప్రాణవాయువు నిజమూర్ణ మందు. జేర్చి, 
యంత యోగభారణము సమాశ్రయించి. 


ఓమిత్యేకాక్షరం (బ్రహ్మ వ్యాహరన్మామను స్మరన్‌ | 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యా తి పరమాం గతిమ్‌ | 


అర్జునా! “టో మ్మని యెడి యె కాక్షరమగు 
బ్రహ్మ ముచ్చరించుచు నిజ స్వాంత మందు 
నను స్మరించుచు నెవ్వాండు తనువు విడచు 
నాతండొందు నత్యుత్తమమైన గతిని. 


అనన్యచేతాస్సతతం యో మాం స్మరతి నిత్యశః | 
తస్యాహం సులభః వార్థ! నిత్యయుక్తస్య యోగినః || 


ఇతర విషయంబు లందు బోనీక చిత్త 
మెవండు సతము నిత్యంబు స్మరించు నన్మ 
హామతీ! నిత్య యుక్తుండు నైన యోగి 
కమిత సులభంబుగా నంద నగుదు నేను. 


మాముపెత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్‌ | 
నాప్పువన్తి మహాత్మానస్సంసిద్ధిం పరమాం గతాః || 


అర్జునా! మహాత్ములెన వారలు నన్ను 
బొంది పరమసిద్ది( బొందు వార 

అగుట దుఃఖ నిలయ మగుచు నశాశ్వతం 
బెన వుటుక మజల నంద రెందు. 


12 


13 


14 


15 


అక్షర పరబహ్మయోగము 101 


శో అ(బహ్మభవనాల్లో కాః పునరావర్తినోz ర్లున | 
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే || 


ఆ.వె. అబ్బగర్భ లోక మాదిగా సర్వలో 
కములు మజల జన్మం గలుగ జేయు. 
బొందె నేని నన్ను బురుహూతనందనా! 
మజల జన్మ లేదు మానవునకు. 16 


శ్లో! సహస్రయుగపర్యన్త మహర్యదృహ్మణో విదుః । 
రాత్రిం యుగసహస్రానాం తే౭ హోరాత్రవిదో జనాః || 


గీ. అమలమతి! సహస్ర యుగము లవధి( గలుగు 
నట్టి బ్రహ్మ పగటిని సహస్ర యుగము 
లంతముగ గల్లు రాత్రిని నరయ జాలు 
నరులు చూవె యహోరాత్ర మెజఖుంగు వారు. 17 


' శ్చ _అవ్యక్తాద్వక్తయస్సర్వాః ప్రభవన్యహరాగమే | 
రాత్రాగమే ప్రలీయన్నే త తై వావ్యక్త సంజ్ఞకే || 


గీ. పగటి యారంభ మందు నవ్యక్త రూపు 
డెన బ్రహ్మంబు నుండి చరాచరాది 
వ్యక్తములు పుట్టుచుండు రాత్రాగముమున; 
బళయమును బొందు నవ్వి యవ్యక్త మంద. 18 


శ్లో! భూత(గ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే | 
రాత్ర్యాగమేz వశః పార్థ! ప్రభవత్యహరాగమే || 


గీ, భూత సముదాయ మివ్విధి( బుట్టి పుట్టి 
ప్రాగృవత్కర్మ వశమున రాత్రి యగుడు 
నంత లీనంబు నొందు నవ్యక్ష మందు. 
బగటి యారంభ మందు నుదృవముం జెందు. 19 





102 శ్రీమద్భగవద్గీతామృతము 





శో పర స్తస్మాత్తు భావో౭న్యో౭వ్యకో౭వ్యకాత్సనాతనః | 
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 


గీ. అట్టి యవ్యక్తమున కంటె నన్య మగుచుం 
బరమునై, నిత్యమై, యగోచరము నైన 
భావ మేది గలదొ యది ప్రాణి కోటి 
నాశమగుచుండినను నాశనంబు6 గనదు. 20 


శో అవ్యకోz క్షర ఇత్యుక్షస్తమాహుః పరమాం గతిమ్‌ | 
యంప్రాప్య న నివర్తస్తే తద్దామ పరమం మమ || 


గీ. అనఘ! యవ్యక్త మక్షరంబనుచు నెద్ది 
చెప్పంబడు చుండు దానిని జప్తు చుంద్రు 
పరమ గతి యని, యెది బొంది మజల జన్మ 
వడయ రదియె నా స్పానమౌ పరమ పదము. 21 


శో పురుషస్స పరః పార్ట భక్యా లభ్యస్వనన్యయా | 
యస్యాన్లః సాని భూతాని యేన సర్వమిదం తతమ్‌ || 


ఆ.వె. ఎవని లోన నుండు నీ భూత సంఘము 
లెవని చేత వ్యాప్త మిద్ది యెల్ల 
యగునొ, యట్టి పరు(డునౌ పురుషోత్తము( 
బడయ నగు ననన్య భక్తిం జేసి. 22 


శ్లో యథ కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః 
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ || 


ఆ.వె. ఎపుడు మరణ మొంది యేగిన యోగులు 
తిరిగి రారొ, యెట్టి తరుణ మందు 
మరణ మొందు వారు మజల జన్మింతురో 
యట్టి కాల మర్షునా! వచింతు. 23 


అక్షర పర(బహ్మయోగము 103 


మనత పాస్తా పానకము తత్త వమ 
శో|| అగ్నిర్జ్యొతిరహశ్ళుక్షష్ట ణ్కాసా ఉతరాయణమ్‌ | 
తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ (బ్రహ్మవిదో జనాః || 


గీ, ఫల్నునా! యగ్ని జ్యోతిని, బగట, శుక్ష 
పక్షమున, నాజు మాసముల్‌ పరిమితి గల 
యుత్తరాయణమున, బ్రహ్మ వేత్త లగుచు 


నరుగు జనములు _బహ్మంబు నందు చుందు. 24 


న ధూమో రాత్రిస్తథా కృష్ణష్టణ్మాసా దక్షిణాయనమ్‌ | 
త(త చాష్టమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || 


గీ. పార్థ! ధూమంబు నను, రాత్రి, బహుళ మందు, 
నాటు మాసముల్‌ గల దక్షి ణాయనమునం 
జంద్ర సంబంధమైన తేజంబు నొంది 
మటల జన్మించు చుండు నిమ్మహిని యోగి. 25 


| న్లో శుక కృష్ణే గతీ హ్యేతే జగత శాశ్వతే మతే 
ఏకయా యాత్యనావృత్తి మన్యయా22వర్తతే పునః ॥ 


గీ. జగతి వరలు, శాశ్వతములు, సమ్మతమగు 
రెండు మార్గముల శుక్లము కృష్ణ మనంగ; 
ఎగసితమున నరు6డ నావృత్తిం బొందు, 
కృష్ణమున నేగ నొందు నావృత్తి విజయ! 26 


జో నెతే సృతీ పార్థ జానన్‌ యోగీ ముహ్యతి కశ్చన | 
తస్మాత్సర్వెషు కాలేషు యోగయుకో భవార్షున || 


ఆ.వె. ఇట్టి రెండు పథము లెజింగిన యోగి వ 
ర్యుం డెవండును మోహ మొందంబో6ండు; 
కాన నీవు నెల్ల కాలము యోగయు 
కుండ వె మెలంగు పాండుతనయ! 27 





104 శ్రీమద్భగవర్గీతామృతము 
నా గ్‌ సుం యజ్జేషు తపస్సు చెవ దానేషు యత్సుణ్యఫలం ప్రదిష్టమ్‌ | 
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌. || 


గీ. పార్ట! శ్రతులః గగ్రతువులం దపములం, దాన 
ములను, బుణ్య ఫలంబుగా6 బలుక బడిన 
దీని నెజీంగి, యాసర్వ మతి శ్రమించి, 


యాద్యమును శ్రేషమగు స్తాన మందు యోగి. 28 


ఇతి శ్రీ భగవధ్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా స్తై శ్రీకృష్ణార్జున సంవాదే 
అక్షర పర(బహ్మ యోగో నామ 
అష్టమో౭ ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్యాజసగోత్రాప 
స్తంబసూ (త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్తకవివిధయ హనుముంతనాముధేయ 
ప్రణితంబై న శ్రీమద్భ గవద్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
అక్షర పరబ్రహ్మయోగమను 
అష్టమో ధ్యాయము. 
శ్రీకృష్తార్పణమస్తు. 


== పాసు 


శో|| 


గమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రిమద్భ గవద్గీతామృతము 


రాజఐద్యారా జగుహ్య్వాయో గము 


నవమాధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


ఇదం తు తే గుహ్యతమం ప్రవక్షామ్యనసూ యవే | 
జ్ఞానం విజ్ఞానసహితం యద్డాత్వా మోక్షసూశుభాత్‌ || 


శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు. 


పార్ట! దేని నెటు(గ నశుభంబు నుండి 
వదల బడియెదవో యట్టి పరమ గోప్య 
మనుభవజ్ఞాన సహితమై యమరు జ్ఞాన 
మే నెజుంగం బల్కెద నసూయ లేని నీకు. 


రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్‌ | 
ప్రత్యకావగమం ధర్యం సుసుఖం కర్తుమువ్యయమ్‌ు || 


ఇట్టి జ్ఞానము విద్యల కెల్ల రాజు, 
రాజగుహ్య, ముత్తమ పవిత్ర, మవనాశ 
నంబుం, బత్వక్ష సుఖ బోధకం బొనరు 
నమిత సౌఖ్య కరంబు, ధర్యుంబు నగును. 


అ(శ్రద్దథానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప | 
అప్రాహ్యమాం నివర్తన్తే మృత్యుసంసారవర్మని || 


మనుజవరా! యీ ధర్మం 

బు నొకింతయు శ్రద్ద తోడ బూనక పురుషుల 
నను బొందక తిరుగుదురో 

జను మృత్యు సమేతమైన సంసారమున. 


106 శ్రీమద్భగవర్గీతామృతము 





శో మయా తతమిదం సర్వం జగదవ్యక్షమూర్తినా || 
మత్‌ స్టాని సర్వభూతాని న చాహం తేష్వవప్టితః || 


గీ. వ్యాప్త మయ్యెను జగము సర్వంబు దేవ 
తాధినాధతనూజ! యవ్యక్త మూర్తి 
నైన నా చేత, నుండు నా యందు సర్వ 
భూతములు, లేను నే నట్టి భూతములను. 4 


శో న చ మత్‌ స్టాని భూతాని పశ్య మేయో గమైశ్వరమ్‌ | 
భూతభృన్న చభూతస్తో మమాత్మా భూతభావనః | 


గీ. అర్జునా! భూత వితతి నా యందు లేదు, 
కనుము నా యైశ్వరమగు యోగంబు నెల్ల 
ప్రాణుల భరించునది, భూత భావనంబు 
నెన, నా యాత్మ భూతములందు లేదు. ద్‌ 


జో! య థా22కాశస్టితో నిత్యం వాయుస్సర్వత్రగో మహాన్‌ | 
తథా సర్వాణి భూతాని మత్‌ స్టాని త్యుపధారయ || 


ఆ.వె. అన్ని యెడల వ్యాప్త మగుచు మహా వాయు 
వాకసమున నెట్టు లమరియుండు 
నావిధమున సకల (ప్రాణులు నాయందు 
నురడె ననుచు గనుమ్మి వాఠలతవేలు! 6 


శో|| సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్‌, | 
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్‌. || 


గీ. సకల భూతముల్‌ కల్పావసాన కాల 
మందు నాదగు ప్రకృతిని బొందు చుండు; 
నట్టి ప్రాణుల మజలం గల్పాది యందు 
నింద్రనందన! నె సృజియించు చుందు. 7 


రాజవిద్యారాజగుహ్యయో గము 107 





శో 


శో 


శా 


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః | 
భూత (గ్రామమిమం కృత్న్న మవశం ప్రకృతేర్వశాత్‌ || 


భరతవర్య! ప్రకృతి వశమునంజేసి యీ 

యస్వతంత్రమెన ప్రాణికోటి 

నా యధీనమైన మాయను జేపట్టి 

యే, మజల మటల సృజించు చుందు. 8 


నచమాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనజ్ఞయ | 
ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు || 


అటుల సృష్ట్యాది కర్మము లందు సక్తి 

లేనుపాడ తగుచ్వు నుదాసినుపగిద 

బ్రబలు చుండెడు నన్ను గర్మంబు లెఐొయు 

సవ్యసాచి! బంధింపంగా6 జాల వెందు. 9g 


మయా? ధ్యక్షేణ ప్రకృతిస్సూయతే స చరాచరమ్‌ | 
హేతునా౭నేన కౌన్తేయ జగద్విపరివర్తలే || 


ప్రకృతి యధ్యక్షు(డెన నా వలన బార్థ! 

యౌ చరాచర వర్గము నెల్ల దాను 

గనుచున్నది యీ హేతువున సమస్త 

జగము వర్తిలు చుండు ని సరణి నెపుడు. 10 


అవజానన్తి మాం మూఢా మానుషం తనుమా శ్రితమ్‌ | 
పరం భావమజాననో మమ భూతమహేశ్వరమ్‌ || 


అఖిల భూత నియామకమైన నాదు 

పరమ భావంబు నెజు6గని వార అలగుచు 

నర శరీరము: బొందిన నన్నుమూర్ణ 

జనము లవమానమును జేతు రనఘచరిత! 11 


108 శ్రీమద్భ గవధ్గీతామృతము 


శో|| 


శో 


మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః | 
రాక్షసీమాసురీం చెవ ప్రకృతిం మోహినిం (శ్రితాః || 


ఆసురంబును రాక్షసంబెన మోహ 
హతువగు ప్రకృతిని నాశ్రయించి, వ్యర్థ 
మగుడు జ్ఞానంబు, వ్యర్గాశు అగుచు, వ్యర్థ 
కర్ములె పల్లటిలుదురు కలుష మతులు. 


మహాత్మానస్తు మాం పార్ట దైవీం ప్రకృతిమా శ్రితాః | 
భజన్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ || 


అర్జునా! మహాత్ములు డెవియౌ ప్రకృతిని 
నాశ్రయించిన వారలై వ్యయ విహీను, 

నవీల భూతాద్యు(డైన నన్నరసి మదిని; 
నితర చింతను వదలి భజించుచుందు. 


సతతం క్రీర్ణయనో మాం యతన్తశ్చ దృఢవ్రతాః | 
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుకా ఉపాసతే || 


ఫల్లునా! దృఢద్రతులగు వారు సతము 
నన్ను గీర్తింత్రు; యత్నము నాదు కొ జికె; 
చేతు, రర్పించుదురు నమస్సృతులు నిత్య 
యుక్తులై యుపాసింతురు భక్తి తోడ. 


జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్లో మాముపాసతే | 
ఎకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్‌ || 


జ్ఞాన యజ్ఞంబుచే నర్పనంబు6 గొంద 
జొనరుతురు, కొంద తేకత్యమునను, గొంద 
అర్జునా! పృథగ్భావంబు నందుం, గొంద 
జాత్మను భజింత్రు నన్ను సర్వాత్మకునిగ. 


12 


13 


15 


రా జవద్యారాజగుహ్యయో గము 109 





జో అహం (క్రతురహం యజ్జస్స్వ ధాహమహమౌషధమ్‌ | 
మన్రో హమహమేవా జ్యమహమగ్నిరహం హుతమ్‌ || 


ఆ.వె. నేన క్రతువు నగుదు నేన యజ్ఞంబు నౌ 
దేవ యౌషధంబు నేన స్వధను 
నేన మంత్ర మగుడు నేన యాజ్యంబు సు 
మ్మేన హుతము నగుదు, నింద్రతనయ! 16 


| పితా౭హమస్య జగతో మాతా ధాతా పితామహః | 
వేద్యం పవిత్రమోజ్యార బుక్పామయజురేవ చ|| 


గీ. నేన తండ్రి నీ జగతికి నేన తల్లి 
నే బితామహుడను ధాత నేన యగుదు 
నేన యోంకారము, పవిత్ర మేన, వేద్య 
మేన, బుగ్యజుస్సామముల్‌ నేన విజయ! 17 


శో|| గతిర్భర్రా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్‌ | 
ప్రభవః ప్రలయస్థానం నిధానం బీజమవ్యయమ్‌ || 


గీ. వాసవీ! గతియును భర్త ప్రభువు సాకి 
స్నేహిత వరుండు(, బ్రభవంబు, స్టితియు, లయము, 
శరణమును, నిదానము, నివాసంబు మజ్‌యు 
నవ్యయంబును బీజంబు నగుదు నన 18 


నో తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృు జామి చ! 
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహ మర్శన || 


తపీయింతు( గురిపింతు నేన వర్ష 
న నిలువుదు సృష్టిని నేన యగుదుం 
బార్గ! సద్వస్తువును నసద్య్వస్తు వమృత 
మేన యగుదును, మృత్యువు నేన సుమ్ము. 19 


dl 
SR 


110 శ్రీమదృగవద్గీతామృతము 





శో 


శో 


శో 


(తై విద్యా మాం సోమపాః పూతాపాపా యభ్లె రివ్వ్వా స్వర్గతిం ప్రార్థయన్తే | 


వేద విదులు నాకము. గోరి విజయ! యథ్య్వ 

రముల ననుంగొల్సి సోమ పానమునం బూత 

పావులె పుణ్య లభ్యమౌ స్వర్గ మొంది 

యందు దివ్య భోగంబుల ననుభవింత్రు. 20 


తేతం భుక్వా స్వర్గలోకం విశాలం ల్లీ్‌ణే పుణ్యె మర్త్యలోకం విశన్తి | 
ఎవం త్రయీధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా అభన్తే || 


అధిక దేవ భోగముల వారనుభఖభవించి 

పుణ్యము నశింప నర లోకమున జనించి 

యిటు త్రయీ ధర్ముల నాచరించు చుండు 

కామ కాములు రా65 వో(ఠ లను గాంత్రు. 21 


అనన్యాశ్నిన్హయన్లో మాం యే జనాః పర్యుపాసతే | 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహము || 


ఇతర ముదియుం ద అసక యెనరు నన్ను 

జింత సెయుదు మది నుపాసింపు చుందు 

రట్టు నిత్వాభి యుక్తులు ఎన వారి 

కెపుడు విహిత యోగ క్షేమ మేన యిడుదు. 22 


యేzప్యన్యదేవతాభకా యజన్తే శ్రద్దయాz న్వితాః| 
లే2 ఏ మామేవ కౌస్తేయ యజన్హ్యవ ధిపూర్వకమ్‌ || 


ఇతర దేవత లందున నెవరు భరి 

రతులునె యజియింతురు శ్రద్ద తోడ, 

వారలును నన్నె యవిధి పూర్వకముగా భ 

జించు చుందురు పాండుమహీంచతనయ! 23 


రాజవఐద్యారాజగుహ్యయోగము 111 


వనన స్‌ 
శో అహం వా సర్వయ జ్ఞానాం భోకా చ ప్రభురేవ చ। 
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్సి తే || 


ఆ.వె. అఖిల యజ్ఞములకు నధిపతి భోకయు 
న శరముగుదు సుమ్మి యెజుంగు నేర 
కున్న వార అగుట నన్ను దత్త్వంబున 


బ్రష్టు లగుదురయ్య! పాండవేయ! 24 


ళో యాన్తి దేవవ్రతా దేవాన్‌ పిత్రాన్‌ యాన్తి పితృ వ్రతాః | 
భూతాని యాన్తి భూతేజ్యూా యాన్తిమద్యాజినోzపి మామ్‌ || 


గీ. దేవచతులు wee పల Ne నుందు దేవతలను 
చతరుల యజింప6 గలుతురు పితరులందు, 


జేరుదురు న్‌ ల్లా నటు టు 25 


ష్‌ పతం పుషుం ఫలం తోయం యో మే భక్యా ప్రయచ్చతి | 


తదహం భక్యుపహృతమశ్నాబు ప్రయతాత్మనః || 
గీ, ఎవడు ఖక్తితోం బత్రము నేని బుష్ప 
మను ఫసతమెను ఆలతఅమెన యట్‌ నాక 
బార్ద! నిష్కామ భక్తుండా వాండొసంగు 
ట్టి బత్తి కానురం బ్రతి నారగింతు. 26 


ళా 


త్కరోషి య దశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్‌ | 
ర. కౌస్తేయ తత్కురుష్వ మదర్పణమ్‌ || 


bE 


గీ. సనందన సవ్ర దెస .దినెద్‌ 
నివేల్తువో దానంబు దేని సెతొ 


యెట్టి వానిని, దప మొనరింతొ,వాని 
నంతయు గిరీటి! యిడుమిమవఠుణముగ. 27 


th th 


iu శ్రీమద్భ గవధ్గితామృతము 





స్టో శుభాశుభఫలై రేవం మోక్ష్యసె కర్మబన్లనైః | 
సన్వాసయో గయుక్రాత్మా విముకో మాముపైష్యసి. || 
ఆ.వె నవ్యసాచి! యిట్లు సన్యాస యోగ యు 
కాత్మ వగుచు, నీ సుభాశుభంపు 
ఫలము లొసంగు కర్మ బంధ విముక్తిని 
గాంచి, పిదప బొందగలవు నన్ను. 28 
శో సమో౭హం సర్వభూతేషు నార ద్వేష్యోస్తి2 న ప్రయః | 
యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్‌ || 
సై! సరః భూతము లందు నవక లెంత 
ప్రియుండు గానియు నాకు నప్రియుండు గాని; 


ఎవరు భక్తితో నను భజియింతు చుంద్రు 
వారునా యరిదు నె నుతరదునారి శుదతటు; 29 


న్లో అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌ | 

సాధురేవ స మన్తవ్యస్సమ్యగ్వ్యవసితో హి సః|| 
ఆ.వె. అమరవందితా! దురాచారుండె నన్య 

చింత విడిచి, నను భజించు నేని, 

నౌ నరుండు సాధువని యెజు6ంగుము, ద్భథ 

భావ యుక్తుడగుచు వజలు కతన. 30 
శో|| క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి | 

కౌన్తేయ ప్రతిజానీవా న మే భక్తః ప్రణశ్యతి || 
ఆ.వె. వా(డు శ్రిఘ్రము గను బరమ ధర్మాత్ము(డె 

వడయు నిత్య శాంత పదవి, నెందు 

నాదు భక్తుడైన నరుండు కౌంతేయ! న 

శింపండని ప్రతిజ్ఞ జేసి చెపుమ! 31 
స్టో మాం హి పార్ట వ్యషాశ్రిత్య యేzపిస్యుః పాపయోనయః | 
స్త్రియో వెశ్యాస్తథా శూ ద్రాస్తఃపి యాన్తి పరాంగతిమ్‌ || 


రా జఎద్యారాజగుహ్యయో గము 113 


Sr rn Bsr rrr నత ల CENCE En 


గీ. పాపయోని సంభూతులౌ వారు సీలు 
౮ 
వెశ్యులును శూద్రులును నన్ను భక్తి తోడ 
నాశ్రయించి యత్యుత్తమమైన పుదది 


వడయు చున్నారు, పాండుభూవరతనూజ! 32 


గ కిం పున(రాహ్మణాః పుణ్యా భకా రాజరయస్తధథా | 
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్‌ || 
గీ, పుణ్య వంతులు భక్తులౌ భూసురోత్త 
ములను రాజర్హులను జెప్ప వలెనె వేజ 
కాన నసుఖ మనిత్య లోకంబు. బొంది 
యున్న నీవు భజింపుమి నన్ను సతము. 
శ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | 
మామేవైష్యసి యు క్ష్వవమాత్సనం మత్సరాయణ:ః || 
గీ, స్వాంత ముంచుమి నా యందు, భక్తిం గనుమి, 
నను యజబింపుమి, నాకు వందనము లిడుమి; 
ఇట్లు మతృరాయణు(డవె యెపుడు మనసు 
నిలిపి నా యందు, ననుం బొంద గలవు వార్థ! 34 


33 


ఇతి శ్రి భగవర్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా (స్తే శ్రీకృష్ణార్జున సంవాదే 
రా జవిద్యారా జగుహ్యయో గోనామ 
నవమోz ధ్యాయః 
ఇది శ్రీరాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో త్రాప 
స్తంబసూకత్ర బాపట్ల వంశపవిత్ర వీరయామాత్య 
పుత్ర భక్త కవివిదేయ హనుముంతనామధేయ 
ప్రణీతంబై న శ్రీమద్భగవద్గితామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
రా జవిద్యారాజగుహ్యయో గమను 
నవమాధ్యాయము. 
ర 


ప్రా ఛి 
వస్తే + ——- ఈ 


శో 


ఆ.దె. 


న్దో| 


ఓమ్‌ శ్రీకృష్ణ పర|బహ్మణెనమః 


ణు 


శ్రిమద్భ గవద్లీతామృతము 
బఎభూతియోగము 
దశమా ధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః | 
యత్తే2హం ప్రయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 


శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు 


విజయ! యిష్తుడేను బ్రైయముగ విను నీకు 
హితము గలుగ జేయ నిచ్చగించి 

మజిలః జెప్పం బోవు పరమ వాక్యంబు స 
మాదరింపు నిర్మలాత్మ వగుచు. 


న మే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః | 
అహమాదిర్థి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 


నాదు ప్రభవంబు నెజు6(గరు నా(క వాసు 
లెన గాని మహర్షులు గాని, పార్థ! 

ఆ మహర్షులకును నమృతాశనులకు 
నాద్యు(డను నేన యగుదు సమస్త గతుల. 


యోమామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌ | 
అసమ్మూఢస్స మర్తేషు సర్వపాపైః ప్రముచ్యతే || 
అజు ననాది నంచు నఖిల లోకేశ్వరుం 

డనుచు నన్నెజుంగు నట్టి వాండు 

నరుల యందు మిగుల జ్ఞాన సంపూర్పు(డె 
యళఖీల పాపముక్తి నందు చుండు. 


ఆగ 
నా : 
జ 


విభూతియోగము 115 


e's VS యమం. 
శ్‌ బుద్దిర్ద్హాన మసమ్మోహః క్షమా సత్యం దమశ్శమః | 
సుఖం దుఃఖం భవోzభావో భయం చాభయమేవ చ|| 


ఆ.వె. బుద్ది జ్ఞానము మట్‌ మోహ రాహిత్యము 
సత్యమును, క్షమంబు, శమము, దమము, 
వ్యసనమును, సుఖంబు, భవము నభావంబు 
భయము నొందుటయు, నభయము గనుట. 


శ్‌ అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో౭యశః | 
భవన్తి భావా భూతానాం మత్త ఎవ పృథగ్విధాః || 


ఆ.వె. జంతుహింసలేమి, సమతయు, సంతోష 
మును దపంబు దానమును యశంబు 
నపయశంబనంగ, నవీల భావములు నా 
వలన6ఃగలుగు నెల్ల ప్రాణులకును. 5 


శ్లో| మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా | 
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః [1 


ఆ.వె. సవ్యసాచి! మున్ను సప్తమహర్షులు 
నలువురు మనువులును, నాదు భావ 
సహితు లగుచు నాదు సంకల్ప సంభవు 
లై, సృజించిరి ప్రజాళి నెల్ల. 6 


శో ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః | 
సో౭వికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥] 


గీ. ఇట్టి నా విభూతిని యోగ మెవండు వాండు 
తనయ! యెజు6గం నేర్చునా యథార్హంబుం గాగ 
వాడు నిశ్చలాత్మకమైన భక్తి యోగ 
సహితు.డె యొష్తు నిద్ది నిస్సంశయంబు. 7 


116 శ్రీమదృగవధ్గీతామృతము 


శ్లో|| 


శో 


శ్లో 


ఆ.వె. 


శ్లో 


అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే | 
ఇతిమత్వా భజస్తే మాం బుధా భావసమన్వితాః || 


ప్రభవమే నౌదు సర్వ ప్రపంచమునకు 

నెల్ల జగము నాచే( బవర్తిల్లు చుండు 

ననుచు నిటులెంచి బుధులు నా యందు మిగుల 

(బీతి భావంబు గలిగి సేవించు చుందు. రి 


మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయన్లః పరస్పరమ్‌ | 
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్ది చ రమన్తి చ || 


ప్రాణ చిత్తముల్‌ నాకు నరుణము సేసి 

యొకరి కొకరు బోధించుచు సకల కాల 

ములను నన్ను గీర్తింపుచు ముదము. జెందు 

చున్నవారలై క్రీడింపు చుందు రనఘ. 9 


తేషాం సతతయుక్షానాం భజతాం ప్రతిపూర్వకమ్‌ | 
దదామి బుద్దియోగం తం యేన మాముపయానితే || 


అనిశ మివ్విధమున నాసక్తి నాయందు? 

గలిగి ప్రీతి పూర్వకముగ సేవ 

జేయు భక్తవరుల కీయుదు విజయ! న 

న్నాందంగలుగు బుద్దియోగ మేను. 10 


తేషా మేవానుకవ్పూర్ధ మహమజ్ఞానజం తమః? 
నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వతా | 


ఇట్టి నా భక్తుల నను గ్రహింప గోరి 
యే కిరీటి! వారల బుద్ది వృత్తి నిలిచి 
ప్రజ్యరిల్లెడు జ్ఞాన దీపంబు వలన 
వారి యజ్ఞానజనితాంథకార మణంతు. 


విభూతియోగము 117 


నసుకు నాపని నుణ మ ట్య 


అర్జున ఉవాచ 


శో! పరం (బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్‌ | 


పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్‌ || 
అర్హును(డు చెప్పు చున్నాడు. 
గ్‌. పరమ ధాము(డవును బరబ్రహ్మ వవ, 
పరమ పావన మీవౌదు, మతీయు నిన్ను 
నాది దేవునిగా, దివ్వు, నవ్వయునిగ, 
నజానసిగాను, బురుషునాగా, నధిపతిగను. 
శో|| ఆహుస్వామృషయస్సర్వే దేవర్షి ర్నారద స్తథా | 
అసితో దేవలో వ్యాసస్స్వయం చెవ (బవిషి మే || 
కం. దేవర్షి నారదుండున్‌ 
దేవలు( డసితుండు వ్యాస నిఖిల మునుల్‌ ని 
న్నీవిధి వర్ణింతురు, నా 
కీవును వచియించు చుంటి వివ్విధిం గృష్టా! 13 
న్లో సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ | 
న హి తే భగవన్‌ వ్యక్తిం విదుర్దేవా న దానవా || 
ఆ.వె. నీవు చెప్పినంత నిశ్చయంబంచు నా 
జఖావమం౦ందు6 దలంతు బద్మనాఖ! 
కృష్ణ! యెజు6 గంజాలరిట్టి ని మహిమను 
దేవులేని బూర్వదేవులేెని. 14 
ణో స్వయమేవా22 త్మనా౭2త్మానం వేళ్ల త్వం పురుషోత్తమ | 
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 
గి. భూతభావన! భూతేశ! పురుషవర్య! 
దేవదేవ! జగన్నాథ! నివు నిన్ను 
స్వయముగా నీదు జ్ఞానంబు వలన నెజు6గ6 
జాలుదువు గాని నిననంజాల రెవరు. 15 


118 శ్రీమద్భగవర్గీతామృతము 





cob 
ఖో 


గో 
d || 


౧ 


BSE; 


వక్తు మర్హస్యశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః | 

యాభిర్విభూతిభిర్లో కానిమాం స్త్వం వ్యాష్యతిష్టసి || 

నీ విభూతులు దివ్యముల్‌ నిరజాక్ష! 

ఏ విభూతుల చేత నీవీజగంబు 

నందు వ్యాపించి యుంటివో యట్టివానిం 

జెప్పంగా నీవ తగుదు నిశేషముగను. 16 


కథం విద్యామహం యోగింస్వాం సదా పరిచినయన్‌ | 

కేషు కేషు చ భావేషు చిన్తో౭సి భగవన్మయా ॥| 

హృదయమందు నెట్టు లెల్ల రాలంబును 

దలచు చుండి కృష్ణ! దెలిసి కొందు, 

నీ జగంబు లోన నేయే పదార్హము 

అందు సన్ను గొల్వ కట టు అలం. 47 
విస్తరేణా౭త్మనో యోగం విభూతిం చ జనార్థన | 

భూయః కథయ తృప్పిర్థి శృణ్వతో నాస్తి మేజమృతమ్‌ || 

నీరజాక్ష! మజల నీదు యోగంబు, వి 

భూతి నెల్ల చిపులముగ వచింప్పు; 

మమృత తుల్యమైన యట్టి న వార్వముల్‌ 

వినుచునున్న నారు దనివి లేదు. 18 
శ్రీ భగవా సా 


హన్ల తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూ తయ; | 


Ww 


ప్రాధాశ్యతః కురు గ్రేష్ట నాస్త్యన్తో విస్తరస్య మే || 
శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 
అర్జునా! నాదు దవ౪ంబులా ఏభూతు 
అందు నెట్‌ గింతుం బాధాన్యమైన వాని, 
నా విభూతుల రరయ నంతంబదెందు 
లేదు గాన, విస్తరముగ రాదు చెప్ప. 1 


రుచి) ఆయి గం [1కి 


ననన స సయ క 


స్ట 


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః | 
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 


ఆ.వె. ఎల్ల భూతములకు హృదయ స్టితంబెన 
యాత్మ నేన యగుదు ననుచు( గనుమి; 
ప్రాణి కోటి కెల్ల నాది మధ్యాంతము 


లేన యని యెజుంగు మిందతనయ! 20 


ఛో ఆదిత్యానామహం విష్టుర్ద్యాతిషాం రవిరంశుమాన్‌ | 
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 


గి. విజయ! ద్యాదశాదిత్యుల విష్ణు వెన, 
జ్యోతులం దంశుముంతుండౌ సూర్యు డేన, 
వాయువుల యందున మరీచి వాయు వేన, 


చందుండను నేన సకల నక్షత్రములను. 21 


శో|| వేదానాం సామవేదో౭స్మి దేవానామస్మి వాసవః |! 
ఇ(న్చియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 


ఆ.వె. వేదములను సామవేదంబు నేన, దె 
వతల యందు నేన వాసవ్వడను; 
ఎన యగుదు మనసు నింద్రియంబుల లోన, 
బుద్ది నేన సకల భూతములను. 22 


న్లో రుదాణాం శంకరశ్చాస్కి విత్తశో యక్షరక్ష్తసామ్‌ | 
వసూనాం పావకశ్చాస్మి మేరుశ్శి ఖరిణామహమ్‌ || 


ఆ.వె. రుద్రులందు శంకరుండను పులు; 
యక్షరాక్షసాలి యందు విత్త 
పతిని నేన, యేన వసువులలో నగ్ని 
క్రితి ధరముల మేరు శిఖరి నేన. 23 


120 శ్రీమ దృగవర్గతామృతము 





శ్లో| _ పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్‌ | 
సేనానీనామహం స్కన్దస్సరసామస్మి సాగరః॥| 


గి. అర్జునా! నన్‌ బురోహితులందు ముఖ్య | 
డౌ బృహస్పతి నంచు లోనరయు మివ, 
స్కదుండను నేన యగుదును సెన్య పతుల, 
సాగరుండను నె జలాశయములందు. 24 


శో|| మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేక మక్షరము | 
యజ్ఞానాం జపయజ్ఞొzస్మి స్పావరాణాం హిమాలయః || 


గీ. అగుదు నేన భృగుండ మహర్షులందు, 
వాక్కులందెకపదమగు ప్రణవ మనః 
యజ్ఞముల నన్నిటను జపయజ్ఞ వును 
స్థావరంబులలో శితశెల మేన. 25 


శో|| ఆశ్వత్థస్స ర్వవృక్షా ణాం దేవర్షీణాం చ నారదః | 


గంథర్వాణాం చిత్రరథ స్పిద్దానాం కపిలో మునిః || 


గీ. వృక్షముల యందు నళ్యత్సవృక్ష మేన, 
పార్ధ! నే నారదుండను దేవర్షులందుం, 
జిత్రరథుండ గంధర్వుల, సిద్దబ్బృంద 
మందు గపిల మునీంద్రుండ నగుదు నేన. 26 


1%, 


ఉచ్చై శ్రవసమశ్వానాం విద్ధి మామమృతో దృవమ్‌ | 
ఐరావతం గజేన్హాణాం నరాణాం చ నరాధిపమ్‌ || 


గి వాజులందెల్ల నమృతో దృవంబనంగ 
వలరు నుచ్చెశ్రవంబు నేనని యెటుంగు; 
ఎన యైరావతంబు గజేంద్రములను, 


మౌనవాధీశ్వరుండ నేన మానవులను. 27 


వఎిభూతియో గము 121 





శ్లో|| ఆయుధానామహం వ(జం ధేనూనామస్మి కామధుక్‌ | 
(ప్రజనశ్చాస్మి కందర్ప స్స్పర్పాణామస్కి వాసుకిః|| 


ఆ.వె. పార్థ! యాయుధముల వజ్రాయుధం బేన, 
ధేనువులను గామధేను వేన, 
జనన కారణు6ండగు స్మరు ప 
రృముల వాసుకి యను వాండ నేన. 28 


నో ఆనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్‌ | 
పిత్తూణామర్యమా చాస్మి యమస్సంయమతామహమ్‌ || 


ఆ.వె. నాగులందు నే ననంతుండ నగుదును, 
వారి దేవతలను వరుణు. డేన, 
అనఘ! పితరులందు నర్యముండను నేన, 
యతయముండ నగుటు నే నియామరుతను: 29 


శో ప్రహాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్‌ | 
మృగాణాం చ మృగేన్లో౭[హం వైనతేయశ్చ పక్షిణామ్‌ || 


ఆ.వె. పార్ధ! దైత్యులందు6 బహ్హాదుండను నేన, 
గణీకులందు నేన కాల మగుదు, 
మృగ సమూహములను మృగపతి నె నాదు, 
ఖగచయంబునందు గరు6ండు. డేన. 30 


శో|| పవనః పవతామస్మి రామశ్శస్త్ర భృతామహమ్‌ | 
రుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి || 


అమ. “చన అటుఅలదుతోాతువన నె'కౌదుః 
శస్తధరుల రామచంద్రుః డేన, 
మత్స్యము లను నేన మకరంబు, జాహ్నవి 
నదిని నన సకల నదుల య లదు. 31 





122 శ్రీమద్భగవద్గితామృతము 





న్లో 


యా 


హ్హ్‌ 


శో 


శో 


సరా ణామా దిరన్ల్తశ్చ మధ్యం చెవాహమర్హున | 
ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్‌ || 


ఫల్లునా! సృష్టిలో నుండు వాని కెల్ల 

నాది మధ్యాంతములు నేన యగుదు సుమ్మి; 
విద్యలందున నధ్యాత్మ విద్య నెను 
వాదమును జేయు వారల వాద మేన 


అక్షరాణామకారో౭స్మి ద్వన్వస్సామాసికస్య చ| 
అహమేవాక్షయః కాలో ధాతా౭హం విశ్వతోముఖః || 


అక్షరముల 'అ' కొర మేనగుదు(, బలు స 
మాసముల యందు ద్వంద్వ సమాస మేన; 
అక్షయంబెన కాలము నగుదు నేన, 
విశ్వతోముఖు:.డనంబడు విధిని నేన. 


మృత్యుస్స ర్వహరశ్చాహము దృవశ్చ భవిష్యతామ్‌ | 
కీర్తి శ్రీ ర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 


ఎల్ల ప్రాణుల హరియించు మృత్యు వెన, 

పుట్ట గలవారి కెల్లను బుట్టుక నేన 

స్త్రీల యందున సిరియు గీర్తియును, వాక్కు 
సృతియు, బుద్దియు, క్షమయును, ధృతియు ను 


బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ | 
మాసానాం మార్గశిర్షిహzహమృతూనాం కుసుమాకరః || 


సామముల నన్నిటను బృహత్సామ మేన 
యఫఖీల ఛందస్సు లందు గాయత్రి నేన, 
మార్గశీర్షంబు నే నెల్ల మాసములను, 
బుతువు లన్నింటను వసంత బుతువు నేన. 


32 


33 


34 


35 


FEIT గా 


విభూతియో గము 123 





శో|| 


శ్లో|| 


శ్‌ 


శో 


ఆ.వె. 


ద్యూతం ఛలయతామస్మి తేజ స్తేజస్వినామహమ్‌ | 
జయో౭స్మి వ్యవసాయో౭zస్మి సత్త్వం సత్త్వవతామహమ్‌ || 


శుద్దచరిత! వంచకు లందు జూద మేన 

యగుదు, నెల్ల తేజోవంతు లందు! దేజ 

మేన, జయమును, వ్యవసాయ మేన యగుదు, 

సాత్వికుల యందు(గల యట్టి సత్త మేన. 36 


వృష్టనాం వాసుదేవో౭స్మి పాండవానాం ధనంజయః | 
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 


వాసుదేవుండ యాదవ వంశ్వ్యు లందు. 

బాండవుల యందు నే నౌదు ఫల్గునుండను, 

మునుల యందు వేదవ్యాసమునియు నేన, 

కవుల లోన శుక్రాచార్య కవిని నేన. 37 


దణ్లో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్‌ | 
మౌనం చై వాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ || 


అనఘ! దరడిరచు వారి దరడనము నేన, 

నే జిగీషుల యందలి నీతి నగుదు, 

మౌన మేన గోప్యంబులౌ వాని యందు, 

జ్ఞానవంతుల యందలి జ్ఞాన మేన. 38 


యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్హున | 
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్‌ || 


సవ్యసాచి! యెది సకల భూతములకు 

నగునొ బీజ మదియు నౌదు నేన; 

ఎది నన్ను విడచి యెసంగునో యది చరా 

చరమునైన భూత సమితి లేదు. 39 


124 శ్రీమద్భ గవద్గితామృతము 





శో 


ఆ. దె. 


శ్లో 


ఆ, వె. 


శ్లో|| 


నానోzస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప | 

ఏష తూద్దేశతః ప్రోకో విభూతేర్విస్తరో మయా || 

అంత మెందు6గలుగ దర్శునా! నాదు ది 

వ్యంబులౌ విభూతు అందు, నైన 

విజయ! నా విభూతి వినారమంత సం 

క్షేపముగను నీకు జెప్పినాండ. 40 


యద్యద్విభూతిమత్సత్తం శ్రీమదూర్ణితమేవవా | 

తత్తదేవావగచ్చ త్వం మమ తేజో2 ౦శసమృవమ్‌ || 

శోభితంబు నగుచు, సువిభూతి గల యది 

బలము గలిగి యున్న వస్తు సమితి 

నర! యెజుంగుమయ్య నాదు తేజోంశ సం 

భవము లనుచు నిదు స్వ్యాంత మందు. 41 


అథవా బహునై తేన కిం జ్ఞాతేన తవార్డున | 
విష్టభ్యాహమిదం కృత్న్న మేకాంశేన స్థితో జగత్‌ || 
వినుమి, యటు గానిచో బహువిధము నైన 
యిట్టి జ్ఞానంబు చేత నీకేమి సార్థ 
కంబు? నె నీ సమస్త జగంబు నిలుపు 
కొనుచు నుంటి నా యేకాంశముననేె పార్గ! 42 
ఇతి శ్రి భగవద్గితా సూపనిషత్సు ([బహ్మవిద్యాయాం యోగశా స్తే 
శ్రీ కృష్ణార్ణున సంవాదే విభూతి యోగానామ 
దశమో౭ ధ్యాయః 
ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో(త్రాప 
స్తంబసూ త్ర బాపట్ల వంశపవిత్ర వీరయామాత్య 
పుత్ర భక్షకవివిధేయ హనుమంతనామధేయ 
ప్రణితంబై న శ్రీమద్భగవర్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
ఐభూతియో గమను 
దశమా ధ్యాయము. 
శ్రీకృష్ణార్ప ణమస్తు. 


అసలా అలా-- అనితా 


శో 


శో|| 


శో 


ఆ.వె, 


ఓమ్‌ శ్రీకృష్ణ పర1బహ్మణేనమః 
శ్రీమద్భ గవద్గీతామృతము 


ఐశరూపసందర్శన యోగము 
ఎకాదశా ధ్యాయము 
అర్జున ఆతా 


మదనుగ్రహాయ పరమం గుహ్యమ ధ్యాత్మ సంజితమ్‌ | 
యత్త్వృయోక్తం వచస్తేన మోహోzయం విగతో మమ || 


అర్జును డడుగు చున్నా( డు. 


అంబుజోదర! మదను గ్రహార్ధ మివు 

పలికి యున్నట్టి మిగుల గోప్యంబు6 బరమ 
మగుచు నధ్యాత్మ సంజ్ఞితంబెన వాక్య 
మునను నా మోహమెల్ల నాశనము నొందె. 


భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా | 
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్య మపి చావ్యయమ్‌ || 


దానవాంతక! సకల భూతముల కెల్ల 
భవము వ్యయమును గలిగె ని వలన ననుచు 
వింటి; విసారముగ నేను విన్నవాండ 
నవ్యయంబైన నీదు మాహాత్యు మెల్ల. 


ఎవమేత ద్యథా22ళ్ట త్వమాత్మానం పరమేశ్వర | 
ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ || 


ఈవు నిన్ను గూర్చి యెట్లు వచించితో 
యదియు నెల్ల నిశృయం౦బు కృష్ణ! 
ఐశ్వరంబు నైన యట్టి ని యాత్మ రూ 
పంబుం జూడ గోరువాండ నేను. 


126 శ్రీమద్భగవర్గీతామృతము 





శో 


ఆ.వె. 


శ్‌ 


శో 


శో|| 


ఆ.వె. 


మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో | 
యోగేశ్వర తతో మే త్వం దర్శయా22త్మానమవ్యయమ్‌ || 


ఈశ! యోగివంద్య! ఈతండియ్యది చూడం 

గలండటంచు లోన దలంచి తేని 

యవ్యయంబునైన యాత్మ స్వరూపంబు 

నిపుడు నాకు జూపుమీ ముకుంద! 4 


శ్రీ భగవా నువాచ 


పశ్య మే పార్గ రూపాణి శతశో౭థ సహస్రశః | 
నానావిధాని దివ్యాని నానావర్గాకృతీని చ || 


శ్రీ కృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు 


విజయ! నూరుల కొలదియు వేల కొలంది 

పలు తెజంగులు మజ్‌ పలు వర్ణములును 

బహు విధా కృతుల్‌ గలిగి దివ్యాత్మకంబు 

లైన నా రూపముల జూండు మయ్య! నీవు. 5 


పశ్యా౭దిత్యాన్‌ వసూన్‌ రుద్రానశ్వినా మరుత స్తథా | 
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాఃశ్చర్యాణి భారత || 
ద్యాదశాదిత్యులను నష్ట వసువులను మ 
రుత్తులను నశ్వినుల మతే రుద్రముఖులఈ 
బూర్వమునం గాంచ నట్టి యద్బుతములౌ న 
నేకములను నాయందు. గౌంతేయ! కనుమి. 6 
ఇహైకస్ట్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్‌ | 
మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టు మిచ్చసి || 
కల చరాచరాత్మకంబా సమస్త జ 

గంబు మతీయు దేని గన బార్థ! 
యభిలష్‌ంచినావా యది యెల్ల నా మేన 
నొక్కచోట నుండ జక్క గనుమి. 


శో 


శో 


శో! 


ఆ. వె. 


శో 


ఆ. వె. 


విశ్వరూపసందర్శన యోగము 127 


న తు మాం శక్యసే ద్రష్టుమన్ననెవ స్వచక్షుషా | 

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యో గమైశ్వరమ్‌ || 

ప్రాకృతంబెన యిట్టి నేత్రంబు తోడ 

నాత్మ రూపంబు గాంచ శక్యంబు గాదు; 

దివ్యదృష్టి నొసంగెద దీన నివు 

గనుమి నా యైశ్వరమగు యోగంబు నెల్ల. 8 
సజాయ ఉవాచ 


ఏవముక్ష్వా తతో రాజన్‌ మహాయోగేశ్వరో హరిః | 
దర్శయామాస పార్జాయ పరమం రూపమైశ్వరమ్‌ || 


సంజయుడు చెపు చున్నాడు, 


అపర యోగేశ్వరెశ్వరుండైన కృష్ణు 

డీ ప్రకారంబుగా వచియించి పిదప 

బరమ మైశ్యరమైన రూపంబు6 జూప 

బాండవోత్రమునకు గురువంశతిలక! రి 


అనేక వక్రనయన మనేకాద్భుతదర్శనమ్‌ | 
అనేక దివ్యాభరణం దివ్యానేకో ద్యతాయుధమ్‌ || 


పెక్కు వక్రములును బెక్కు నేత్రంబులు 

బహువిధాద్భుతములు, భవ్యభూష 

ణములు గలిగి, యుద్యతముల నంతములు ది 

వ్యంబులెన యాయుధంబు అలమర. 10 


దివ్యమా ల్యామృరధరం దివ్యగన్గానులేపనమ్‌ | 
సర్వాశ్చర్యమయం దేవ మనన్తం విశ్వతో ముఖమ్‌. || 


దివ్య మాల్యములను దివ్యాంబరముల ది 

వ్యానులేపనముల నమర దాల్చి, 

బహు వినోద మయము, భవ్య మనంతంబు 

విశ్వతోముఖమయి వెలయు దాని. 1 


128 శ్రీమద్భగవర్గీతామృతము 





శ్లో|| 


ఆ.వె. 


శో|| 


శో 


ఆ.వె. 


శో 


దివి సూర్యసహ(స్రస్య భవేద్యుగపదుత్లితా | 

యదిభాస్పదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః || 

ఆకసంబునను సహస్ర సూర్యుల కాంతి 

యేక కాలమందు నెనంగు నెన్‌ 

యట్టి దివ్యకాంతి యా మహాత్ముని తేజ 

మునకు నసమనునంగం బో తున ధవ! 12 
త త్రై కస్టం జగత్కృత్స్న్నం ప్రవిభక్తమనేకథధా | 

అపశ్యద్దవదేవస్య శరిరె పాణ్జవస్తదా || 

దేవదేవుండౌ కృష్ణుని దేహమందు. 

బలు విధంబుల విభజింప బడినదౌ స 

మస్త జగమొక్క భాగంబు నందు నున్న 

దానిగా జూడం గలిగె సుత్రామసుతుండు. 13 
తతస్స విస్మయావిష్ణో హృష్టరోమా ధనజ్ఞుయః | 

ప్రణమ్య శిరసా దెవం కృతాజ్ఞాలి రభాషత || 

అంత సవ్యనాచి, యచ్చెరు వాటున 

నంగమందు( బులక లతిశయింప 

శిరము వంచి మొక్కి చేతులు జోడించి 

వాసుదేవ గాంచి ప్రస్తుతించె. 14 
అర్హున ఉవాచ 


పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవికేషసజ్ఞూన్‌ | 
(బ్రహ్మాణమీశం కమలాసనస్ట మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ || 
అర్హును(డు చెప్పు చున్నా(డు. 


దేవ! చూచుచున్నాడ నీ దేహ మందు 
సకల దేవతలను భూత సంఘములను, 
వారిజాసను డంశుండౌ బ్రహ్మ, దివ్య 


సర్వ సంతానముల, మఖీ సర్వ బుషుల. 15 


శో|| 


| 


శో 


శో|| 


విశ్వరూపసందర్శన యోగము 129 


అనేక బాహూదర వక్ష నేత్రం పశ్యామి త్వాం సర్వతో౭నన్తరూపమ్‌ | 
నాన్తం న మథ్యం న పునస్తవా౭దిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప || 


విశ్వరూప! విశ్వేశ్వర! పెక్కు భుజము 

లును గడుపులు ముఖంబులు( గనులు గలయ 

నంతరూపు నిన్సనుచుంటి నన్ని యెడల 

నాదిమధ్యాంతములః గాంచ నెతి నికు. 16 


కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్‌ | 
పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమనాా ద్దీప్తానలార్క ద్యుతిమ ప్రమేయమ్‌ || 


గదలును గిరీటములును జక్రములు గలిగి 

వెలుగు పుంజమై ప్రభవిల్లి విశ్వమెల్ల, 

నప్రమేయు(డవె ప్రదిపానలార్క 

కాంతి గలవానింగా నిన్ను గాంచు చుంటి. 17 


త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ | 
త్వమవ్యయశ్శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే || 


జేయమౌ పరబ్రహ్మంబు నివ కృష్ణ! 

యీవ పరమాశ్రయంబగు, దీ జగతికి 

వ్యయ రహితుడు శాశ్వత ధర్మపాలకుండు 

నౌ పురాణ పురుషుండ ఏవని తలంతు. 18 


అనాదిమ ధ్యాన్తమనన్తవీర్య మనన్తబాహుం శశిసూ ర్యనే త్రమ్‌ | 
పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్రం స్వతేజసా విశ్వమిదం తపన్తమ్‌ || 


ఆది మధ్యాంత రహితు( డనంత విర్వు( 

డవు, ననంత బాహు6డవును, రవి మృగాంక 

నేత్రుండవును, బ్రదీపితాగ్ని ముఖుండవు, స్వ 

కాంతి తప్త భువనునసోగాం గాంచు చుంటి. 19 


130 శ్రీమద్భగవర్గీతామృతము 


శో 


శో|| 


శో|| 


శో|| 


ద్యావాష్పథివ్యోరిదమన్లరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః | 
దృష్ట్వా౭ద్భుతం రూపము (గం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్‌ || 


నింగి నేలల మధ్యను నిండి తీవ 

యఖిల దిశలు నీ యొకనిచే వ్యాప్త మయ్యె 

నో మహాత్మక! భవదద్భుతో గ్రరూపుం 

గాంచి వణంకుచు నుండె జగత్రయంబు. 20 


అమీ హి త్వాం సురసజ్ఞా విశన్తి కేచిద్భీతాః ప్రాజ్యలయో గృణన్తి | 
స్వస్త్వీ త్యుక్వా మహర్షి సిద్దసజ్టూ:ః స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలా భిః || 


సుర సమూహములిట నిన్ను జొచ్చు చుండె 

నందు( గొందబు భీతి బద్దాంజలులయి 

స్తుతి యొనర్ప, మహర్షులు సురలు స్వస్తి, 

జెప్పి పుష్కల స్తుతుల భూషింపు చుండ. 21 


రు।ద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వే2శ్వినౌ మరుత శ్లోష్మపాశ్చ | 
గన్దర్వయక్షాసురసిద్దసజ్ఞా విక్షన్తే త్వాం విస్మెతాశ్చెవ సర్వ || 


సాధ్యు, లినులును, వసువు, లీశానులును, మ 

రుతులు, విశ్వేశ్వినులు, నెల్ల పితరులు, మతి 

సర్వ గంధర్య యక్ష రాక్షస సమూహ 

మిట్టి నిను గాంచి విస్మిత హృదయు లైరి. 22 


రూపం మహాత్తే బహువరక్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్‌ | 
బహూదరం బహుదంట్టాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథా౭హమ్‌ |} 


పెక్కు ముఖములు గన్నులు పెక్కు తొడలు 

భుజము లుదరంబులును బాదములును జెడుగు 

కోజులును గల నీ మహాకార మరసి 

భయము నొందు చున్నారమి ప్రాణు లేను. 23 


విశ్వరూపసందర్శన యోగము 131 


ల 


శో|| 


శో|| 


శో|| 


ఆ.వె. 


నభస్సృశం దీప్త మనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనే(త్రమ్‌ | 

దృష్ట్వా వా త్వాం ప్రవ్యధితాన్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో || 
నింగి నంటుచు రంగు లనేకములను 

గలిగి, రాజిల్లి, వివృత ముఖములు బజ్వ 

లిత విశాల నేత్రములు! గలిగిన నిన్ను( 

గాంచ, ధృతి శాంతు లుడిగ జలించె నాత్మ. 24 


దంష్టాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని | 
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస | 


భూరి భీకరమౌ దంష్టముల జెలంగు 

ప్రళయ కాలాగ్ని సన్నిభ వక్రములను 

గాంచ, దిగ్రమ గలిగె సుఖంబు సమస 

గరుణ6 గనుమి దేవేశ! జగన్నివాస! 25 


cy 
సరే సహెవావని పాలనజిః 
యా య్‌ 


a 


భీష్మోద్రో ణస్పూతపు త్ర స్తథా2సౌ 
సహాస్మదీయైరపి యో ధముఖ్ర్యైః | 


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః 


ఇందు ధృతరాష్ట్రనందను లెల్లవారు 

ద్రోణుండును శాంతనవ్వడుం గర్గుండు, సకల 

భూపతులు వెంటరా యోధ ముఖ్య అనగ 

వన్నె వాసిని గన్నమా వారి గూడి. 26 


వక్రాణి తే త్వరమా ణా విశన్తి దంష్రాకరాలాని భయానకాని | 
కేచిద్విలగ్నా దశనాన్త రేషు సందృశ్యన్తే చూర్ణితై రుత్తమాజైః || 
వేగ గతిని నీదు భీకర దంవ్షాక 

రాళ ముఖములను జొరంబడుచుండి, 


రందు6 గొందటు దశనాంతరములఈ జూర్ణి 
తోత్రమాంగు లగుచు నున్న వారు. 27 


132 శ్రీమద్భగవర్గీతామృతము 





శ్లో యథా నదీనాం బహవో౭మ్చువేగా స్సము[ద్రమేవా భిముఖా (ద్రవన్తి | 
తథా తవా౭మీ నరలోకవీరా విశన్తి వక్రాణ్యభివిజ్వలన్తి || 


ఆ.వె. అమిత వేగమున మహాఖ్యభిముఖములై 
సకల నదులు జొచ్చు చందమునను; 
బ్రజ్వరిల్లు నీదు వక్రంబు( జొచ్చు చు 
న్నారు మేటి యోధ వీరు లెల్ల. 28 


శో| యథా ప్రదీప్తం జ్వలనం పతజూ విశన్తి నాశాయ సమృద్దవే గాః] 
తథైవ నాశాయ విశన్తి లోకా స్తవాపి వక్రాణి సమృద్ద్ధవేగాః॥| 


గీ. బాగుగా వెలింగెడి వహ్ని ద్వరిత గతిని 
మిడుతలు నశింపంగా6 గోరి పడిన యటుల 
బ్రాణు లెల్లరు గుమి గూడి యధిక వేగ 
మునను జొచ్చు చున్నారు స మ్ఫుబము అందు] 29 


శ్లో! లేలిహ్యసే గ్రసమాన స్పమన్లా ల్లోకాన్‌ సమ గ్రాన్‌ వదనైర్ద్వలద్భిః। 
తేజో భిరాపూర్వ జగత్సమ॥గ్రం భాసస్తవో (గ్రాః ప్రతపన్ని విష్ణో || 


గి. జ్వలిత ముఖములచే నీవు సకల జనుల 
పక మింగుచు( బెదవుల నాకు చుంటి 
వనఘ! నీ యుగ్ర కాంతి సమస్త జగతి 
వ్యాప్తమె తపించుచు నుండె నధికముగను. 30 


శ్లో| అఖ్యాహిమే కో భవానుగ్రరూపో నమో౭స్తు తే దేవవర ప్రసీద | 
విజ్ఞాతుమిచ్చామి, భవన్తమాద్యం న వా ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌ || 


గీ. మొక్కు వాండను గృష్ణ! “నమోస్తు యెవండ 
ఎవెజు6గ రాని యుగ్ర రూపేల తాల్సి 
యుంటివి? కరుణం గనుమి, యాద్యుండగు నీ ప్ర 
వృత్తిం దెలియ( బ్రార్డింతు( గూరిమి వచింపు. . 31 


శో 


Cre] 

‘J 
|| 
ba 


శో|| 


రా 


గ్‌. 


విశ్వరూపసందర్శన యోగము 133 


శ్రీభగవా నువాచ 

కాలో౭స్మి లో కక్షయకృ(త్సవృద్దో లోకాన్‌ సమాహర్తుమిహ ప్రవృత్తః| 
బుతే౭పి త్వా న భవిష్యన్తి సర్వే యేzవస్టితాః ప్రత్యనీకేషు యోధాః || 
శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు. 

ఈ సమస్త లోకంబుల నిట వధింప 


వృద్దింగను కాల రూపు(డ, నిపుడు జనుల క 
నందజను ద్రుంపంగా సిద్దమైన వాండ 
నీవు చంపకున్న బ్రతుక నేర రెవరు. 32 


తస్మాత్త్యముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్‌ భుజ్‌ క్ష్వ రాజ్యం సమృద్ధమ్‌ | 
మయై వైతే నిహతాః పూర్వ మేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌॥| 

కాన లెమ్ము, యుద్ద మొనర్వం గడంగు, మరుల 

జంపి, యఖిల రాజ్యంబు, యశంబు(గనుమి; 

చంప బడిరి నాచే మున్న సకల జనము 

అర్జున! నిమిత్త మాత్ర మీ వగుమి యిపుడు. 33 
ద్రోణజ్బు భీష్మజ్బ జయ ద్రధజ్బ కర్ణం తథా౭న్యానపి యోధవీరాన్‌| 
మయా హతాం స్త్వం జహి మా వ్యధిష్థా యుధ్యస్వ జేతాzసి రణే సపత్నాన్‌ || 
పార్థ! మున్న నాచే జంప బడిన ద్రోణ 

భీష్మ సైంధవ కర్ణాడి వీర వరుల 

భండనంబున గెలువుమీ భయము దక్కు 

మరుల గెలువంగం జాలుడీ వాహవమున. 34 
సంజ్ఞాయ ఉవాచ 

ఏత(చ్చుత్వా వచనం కేశవస్య కృతాజ్యలిర్వేపామానః కిరిటీ | 

నమస్కృత్వా భూయ ఏవా౭హ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య || 
సంజయుడు చెప్పు చున్నాడు 

అనిన శ్రీకృష్ణు వచనంబు లాలకించి 

భయమును గరంబులను మోడ్చి వణంకుచుం బలు 

మాజు బ్రణతు లిడుచు బాండు మహిప తనయు 

డెలు(గు కంపింప హరి తోడ నిట్టు లనియె. 35 


134 _ శ్రీమద్భగవద్గీతామృతము 


శో 


స్టో 


శో|| 


శ్లో|| 


అర్జున ఉవాచ. 

స్టానే హృషీకేశ తవ ప్రకీర్యా జగత్రహృష్యత్యనురజ్యతే చ | 
రక్షాంసి భీతాని దిశో (ద్రవన్తి సర్వ నమస్యన్తి చ సిద్ధ్దసజ్ఞూః॥| 
అర్జునుండు చెప్పు చున్నాడు. 


త్వ త్రకీర్తిచే జగము సంతసము జెంది 

కాంచె ననురాగ, మఖిల రాక్షసులు భీతి 

జేసి దిక్కుల బాటీరి, సిద్ద సమితి 

నతులంగావించు చుండి రనంత రూప. 

కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్‌ గరీయసే (బహ్మణో౭ప్యాదికర్రే | 
అనన్హ దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్సరం యత్‌. | 
ఘను(డవును, విరించిక్‌ నాది కారణుండ 

వెన నీకేల చేమోడ్సు లాచరింప 

రయ! మహాత్మ! దేవేశ! యనంత! సత్త 

సత్తునకు నన్యమైన యక్షరము నీవ. 

త్వమాదిదెవః పురుషః పురాణ స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ | 
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనన్తరూప || 
ఈ జగంబున కాధార మీవ, యాది 

దేవుడవు, వేత్తవును, వేద్య మీవ, నీవ 

పరమ పదము, నీవ పురాణ పురుషుండవు, న 

నంతరూప! నిచే వ్యాప్త మయ్యె జగము. 
వాయుర్యమో౭గ్నిర్వరు ణశ్ళశా బ్గః ప్రజాపతి స్త్వం ప్రపితామహశ్ళ | 
నమో నమస్తేస్తు సహ్రకృత్వః పునశ్చ భూ యోzపి నమో నమస్తే ॥ 
నోము6డు6 బితామహుడు( బపితా మహుండు 

వాయువు, యముండు, వరుణు(డు, వహ్ని వీవ 
మొక్కువాండ, వెమాజుల మొక్కువా(డ, 

మైొక్కువాండను, మతీ మఖీ మైొక్కువాండ. 


36 


37 


38 


39 


కక ఆ. 


శో 


శ్‌ 
జ! 


విశ్వరూపసందర్శన యోగము 135 


నమః పురస్తాథ పృష్టతస్తే నమో౭స్తుతే సర్వత ఏవ సర్వ| 
అనన్త్సవిర్యామితవి[క్రమ స్త్వం సర్వం సమాప్పోషి తతో౭సి సర్వః || 


ముందు వెనుకను సర్వత్ర వందనంబు 

లాచరింతు, ననంత ఏర్యంబు, నమిత 

విక్రమము గల్లీ, యెల్ల వ్యాపించి యున్న 

వాడ వగుట సర్వము నివ, పరమపురుష! 40 


సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సభేతి| 
అజానతా మహిమానంతవేదం మయా ప్రమాదాత్రణయెన వా౭పి || 


ఇట్టి నీ మహిమంబునె నెజుంగ లేక 

ఓయి కృష్ణ! ఓ యాదవా! ఓయి సభఖుడ! 

యనుచు బొరంబడియో చనువుననొ పిలిచి 

తవినయంబున.; జెలికాడవని తలంచి. 41 


యచ్చాపహాసార్గమసత్కృతోzసి విహారశయ్యాసన భో జనేషు | 
ఎకో భో ప్యచ్యుత తత్సమక్షం తత్‌కామయే త్వా మహమ ప్రమేయమ్‌ || 


కముగ నేని నితరుల యెదుట నేని 

శయనాసన క్రీడలందు హేల 

గ నాడితిని, నవమానంపు నుడుల; 

నేరముల్‌ క్షమియింపు మప్రమేయ! 42 


ai ౬” 


౬౬ 


లని 
A 


es 
ct 


పితా౭సి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌। 
న త్వత్సమో౭స్త్యృభ్యధికః కుతో౭న్యో లోక త్రయేzప్య ప్రతిమ ప్రభావ || 


అసదృశ ప్రభావ! చరాచరాది భువన 

మునకు దం(డది, గురుడవు పూజ్య్వుండవు, మ 

హాత్ముండవు త్రిలోకంబుల యందు నకు 

లేండు సముండన్ను నధికుః డెవ్వాండు కలడు. 43 


136 శ్రీమద్భగవద్గీతామృతము 


శో 


ఆ.వె. 


శో 


శో 


తస్మాత్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశ మీ డ్యమ్‌ | 
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్‌ || 
కాన|బణుతి సేసి కాయంబు క్షితి మోపి 

యీశు నిడ్యునిన్‌ క్షమింప( గొలుతు 

జనకుడు సుతు, సఖుడు సఖు ప్రియుండు ప్రియను 

సెచు నట్లు నన్ను సెప వలయు. 44 


అదృష్టపూర్వం హృషితోzస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో ణం. 
తదేవ మే దర్భయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస || 

ఎన్న డెటు(గని రూపంబు నిపుడు గాంచి 

సంతసించితి, సాంతంబు చలన మొందె 

భయముచె నాకు బూర్వ రూపంబు. జూపి 

కరుణ గనుమి దేవేశ! జగన్నివాన; 45 


కిరీటినం గదినం చక్రహస్త మిచ్చామి త్వాం ద్రష్టుమహం తథివ | 

తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే || 

వేయి భుజములు గలిగిన విశ్వమూర్తి! 

మణి కిరీటము గద చక్రమును ధరించు 

నిన్ను జూడంగా నెం గోరుచున్న వాండ( 

గావున జతుర్భుజాకృతిం గలిగి నిలుమి. 46 


శ్రీ భగవా నువాచ 

మయా ప్రసన్నేన తవార్షు నేదం రూపం పరం దర్శిత మాత్మయోగాత్‌ | 
తేజోమయం విశ్వమనన్త మాద్యం యన్న్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌ || 
శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 


అనఘ! తేజోమయం౦బు నాద్యంబుం బరమ 

నంత, మన్యులు మున్ను గనంగ రాని 

విశ్వరూపంబు నీపయిం బేమ వాత్మ 

యోగ సామర్థ్యమున( జూపి యుంటి నిపుడు. 47 


విశ్వరూపసందర్శన యోగము 197 


శో|| 


శో|| 


శో|| 


ఆ. వె. 


నవేదయజ్ఞాధ్యయనైర్నదానై ర్న చ క్రియాభిర్న తపో భిరు[గైః। 
ఏవం రూపశ్ళక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర || 


ఇట్టి నా దివ్య రూపంబు నీవు దక్క 

నిగమ యజ్ఞాధ్యయన దాన నిఫీల కర్మ 

నిషులెన నుగ్ర తపోగరిష్షులైన 

గాంచం జాలరీ మనుజ లోకంబు నందు. 48 


మాతేవ్యధామాచ విమూఢభావో దృష్ట్యా రూపం ఘోరమీదృజ్మమే దమ్‌ | 
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య | 


ఇట్టి మద్భయంకర రూప మవ గాంచి 

భయము మోహము జెందకు, భయము వదలి 

మోద మొందుమి మది నాదు పూర్వ రూప 

మిపుడు చక్కగా జూడుమి యింద్రతనయ! 49 


సజయ ఉవాచ 


ఇత్యర్జునం వాసుదేవస్తథో క్వా స్వకం రూపం దర్శయామాస భూయః! 
ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సామ్యవపుర్మహాత్మా || 


సంజయుడు చెప్పు చున్నాడు. 
వాసుదేవ్వండిటుల ఫల్నును గూర్చి వ 
చించి మజల జూయె స్వీయ రూప 


మంత సౌమ్య రూపమంది యోదార్సెను. 
భయము జెందు చున్న పాండవేయు. 50 


138 శ్రీమద్భ గవర్గీతామృతము 


ఆ.వె. 


శో|| 


ఆ, వె. 


శో|| 


ఆ. వె. 


అర్జున ఉవాచ 


దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన | 
ఇదానీమస్మి సంవృత్తస్సచేతాః ప్రకృతిం గతః ॥| 


అర్హును(డు చెప్పు చున్నాడు. 

సరసిజాక్ష! మానుషంబు సౌమ్యుంబెన 

యిట్టి స్వరూప మివుడు గాంచ 

స్వస్థతను వహించె స్వాంతంబు, క్రమ్మట 

బ్రకృతి; బొంద గలుగు వాడ నైతి. 51 


శ్రీ భగవా నువాచ 


సుదుర్దర్శ్భమిదం రూపం దృష్టవానసి యన్మమ | 
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షి అః || 


శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు. 


ఇప్పుడు నీవు గనిన యిట్టి నా విశ్వరూ 

పంబు గనుట దుర్గభంబు సుమ్మి 

దేవతలును కూడ దీనిని వికి ంప 

నెపుడు( గోరు చుందు రింద్రతనయ! 52 


నాహం వేదెర్నత పసా న దానేన న చేజ్యయా | 

శక్య ఎవంవిధో (ద్రష్టుం ద్రష్టవానసి మాం యథా || 

దాన యజ్ఞములను దపముల శ్రుతులను 

బ్రతిభం గాంచి నట్టి వారి కేని 

నిపుడు నీవు గనిన యిట్టి నా విశ్వరూ 

పంబు6 గనంగ దుర్లభంబు పూర్ణ! 53 


విశ్వరూపసందర్శన యోగము 13% 





శో! 


ఆ, వె. 


భక్యా త్వనన్యయా శక్య అహమేవం విధో౭ర్డున | 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్ణుం చ పరన్లప || 


అన్య చింత లోని యట్టి సద్నకి న 

న్నరయఈ దెలియ( బొంద నగును గాని 

వెళు నాొధనమున నేరరు నన్‌ చుభా 

ర్హముగ6 గాంచ వెరిదరృహరణ! 54 


మత్కర్మకృన్మత్స రమో మద్నక్తస్సజ్గవర్దితః| 
నిర్వెరస్సర్వభూతేషు యస్సమామేతి పాల్ణవ! || 


నాకుంగా6 గర్మముల సల్సి, నన్ను బరమ 

గతి యనుచు నమ్మి, మద్నక్తిం గలిగి, సంగ 

మమును విడనాడి, సర్వ భూతముల వైర 

ముడుగు నాతడు తుద నన్నె పడయు విజయ! 55 


ఇతి శ్రీ భగవధ్గితాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా,స్తై శ్రీకృష్ణార్ణున సంవాదే 
విశ్వరూపసందర్శన యోగోనామ 
ఎకా దశోz ధ్యాయః 


ఇది శ్రిరాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో త్రాప 
స్తంబసూత్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్షకవివిధియ హనుమంత నామథేయ 
ప్రణతంబై న శ్రీమద్భగవద్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
విశ్వరూ పసందర్శనయో గమను 
ఎకాదశా ధ్యాయము. 
శ్రీకృష్ణార్పణమస్తు. 


సామం ఈ సాకే 


శ్లో 


శో 


న్లో 


ఆ.వె. 


ఓమ్‌ శ్రీకృష్ణ పర(బహ్మణెనమః 


శ్రిమద్భ గవద్గీతామృతము 
భక్తియోగము 
ద్యొాదశాధ్యాయము 
అర్జున ఉవాచ 


ఎవం సతతయుకా యే భకాస్వాం పర్యుపాసతే | 
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 
అర్హునుం డడుగు చున్నాడు. 


ఇవ్విధంబున సతము నిన్నే భజించు 

భక్త వర్యుల యందు, నవ్యక్తమైన 
యక్షరంబు నువాసించు నట్టి వారి 
యందు యోగ విత్తము లెవరయ్య కృష్ణ! 


శ్రీ భగవా నువాచ 


మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుకా ఉపాసతే | 
శ్రద్దయా పరయోపెతాస్తేమే యురక్తతమా మతాః |! 


శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు 


అనఘచరిత! చిత్తంబు నా యందు నిలిపి 
సతత యుకాత్ములా మంచి శ్రద్ద గలిగి 
నన్నువాసించు చుండు జనముల నిశ్చ 
యంబుగా యోగిపుంగవులని తలంతు. 

యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్షం పర్యుసాసతే | 

సర్వ త్రగమచిన్తజ్బ కూటస్థ మచలం (ధ్రువమ్‌ || 
అక్రరంబు నవల మవ్యక్తమై నిర్ణ 

యింప విలుగాక ధృవమచింత్య 

మగుచు నెల్ల యెడల వ్యాప్తమై ప్రకృతియం 
దున్న దానింగొలుచు చున్నవారు. 


భక్తియోగము 141 





శ్లో|| సంనియమ్యే నియ (గ్రామం సర్వత్ర సమబుద్దయః।| 
తే ప్రాప్పువన్లి మామేవ సర్వభూతహితే రతాః | 


గ్రీ, ఇ౦ద్రియంబులన్నిటి నిగ్రహించి సర్వ 
కాలముల, లోన సమబుద్దిం గాంచం గలిగి 
యఖిల భూత హితాసక్తులె చరించు 
వారలును నన్నే పొందు చున్నారు విజయ! 4 


శ్లో  క్లేశో2ధికతర స్తేషామవ్యకాసక్షచేతసామ్‌ | 
అవ్యకా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే || 


గీ. అటుల నవ్యక్త చేతసులైన వారి 
కధిక కష్టంబు గలుగు, దేహాభిమాన 
యుతుల కెందు నవ్యక్తమౌ గతి విశేష 
కష్టమున6 గాని అభ్యంబు గాదు పార్థ! 5 


| యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః। 
అనన్యేనెవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే || 


గీ, అఖిల కర్మంబు లెవరు నాయందు నునిచి 
నన్నెపరుండని యెంచి యనన్యయోగ 
మునను నన్నె ధ్యానింపుచు, మనము నందు 
నెల్ల వేళల నన్నుపాసించు చుంద్రు. 6 


శో తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసా గరాత్‌ | 
భవామి న చిరాత్సార్థ మయ్యావేశితచేతసామ్‌ | 


ఆ.వె. శ్యేతవాహన! యటు చిత్తంబు నాయందు 
నిలిపి, నన్ను సతముం గొలుచు వారి 
నవని మృత్యురూపమైన సంసార వా 
రిధిని శ్రీఘ్రముగః దరింపం జేతు. 7 


142 _శ్రీమద్భృగవర్గీతామృతము 





వో 


శో 


ఆ.వె. 


శో 


మయ్యెవ మన ఆధత్స్వమయి బుద్దిం నివేశయ | 
నివసిష్యసి మయ్యేవ అత ఊర్హ్వం న సంశయః ॥| 


నీదు హృదయంబు నాయంద నిలుపు మెపుడు 

నిలుపు నాయంద సతతంబు నీదు బుద్ది 

యట్లు చేయ, నుండెదవు నాయందు నిశ్చ 

యముగ నింక మింద, భక్తశిఖావతంస! 8 


అథ చిత్తం సమాధాతుం న శక్నోషి సంర స్థిరమ్‌ | 
అభ్యాసయోగేన తతో మామిచ్చా౭ప్తుం ధనళ్టుయ || 


స్థిరము గాగ నిదు చితంబు నాయందు 

నిలుప శక్తి యింక గలుగ దేని 

యత్నమును బొనరుు మభఖ్యాస యోగంబు 

వలన నన్ను బొందు, బాండుతనయ! 9 


అభ్యాసేప్యసమర్థో 2సి మత్కర్మపరమో భవ | 
మదర్థమపి కర్మాణి కుర్వన్‌ సిద్ది మవాప్స్యుసి | 


అభ్యసింప శక్తియైన లేదేని నా 


కె సమస్త కర్మ లాచరింపు 


మటుల గర్మముల మదర్ధముసలుపుచు 
నుంటి వేని సిద్ధి నొందం గలవు. 10 


అథధెతదప్యశక్తో౭సి కర్తుం మద్యోగమాశిత్రః | 
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్‌ || 


కాని దీనిని జేయుట కెన శకి 

గలుగ కున్నచో నాదు యోగంబు నాగ్ర 

యించి, నియత చిత్తుండవె సమంచితముగ 

నఫీల కర్మ ఫల త్యాగి వగుము విజయ! 11 


శో 


శా 


స్టో 


ఆ. చె. 


శ్చ 


భక్తియోగము 143 


శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌ జ్ఞానాద్ద్యానం విశిష్యతే | 
ధ్యానాతృర్మఫలత్యాగస్తా గాచ్చాన్సి రనన్తరమ్‌ || 


జ్ఞాన మభ్యాసమున కంటె సమ్మతంబు, 

జ్ఞానమున కంటె శ్రెష్టంబు ధ్యాన మగును 

వార్ద! వాని కంటెను గర్మ ఫలనివృత్తి 

యుత్తమము, దానం దుది శాంతి నొంద గలవు. 12 


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఎవ చ! 
నిర్మమో నిరహజ్యారస్సమదుఃఖసుఖః క్షమీ || 


సర్వభూతము లందు ద్వేషంబు వదలి, 
పొంది మై త్రెని( గనికర మొంది, మమత 
విడిచి, లోన నహంకార ముడిగి, దుఃఖ 
సౌఖ్యముల సమ చిత్తు(డె క్షమ వహించి, 13 


సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః | 
మయ్యర్పితమనో బుద్దిర్యో మద్నక్తస్సమే ప్రియః 


నియమితాత్ము( డగుచు నిత్య సంతోషియు 

యోగియు దృఢ నిశ్చయుండ్వునై మ 

నంబు బుద్ధి నిలిపి నాయందు, మద్భృక్తుః 

డౌ నరుండె యిష్టుడగును నాకు. 14 


యస్మాన్నోద్విజతే లోకో లోకోన్నోద్విజతే చ యః] 
హర్గామర్షభయోద్వేగర్ముకో యస్స చ మే ప్రియః ॥ 


జడియ కుండు నెవ్వాని కీ జగము లన్ని 

జగములన్నిటి కెవ్వండు జడియ కుండు 

నలుక భయము, నుద్వేగము, హర్షములను 

విడువంజాలిన వాడు మత్రియుండు వార్థ! 15 


144 శ్రీమదృగవద్గీతామృతము 


శో|| 


శో|| 


ఆ.వె, 


శో|| 


ఆ.వె. 


శో 


ఆ. వె. 


అనపేక్ష శృుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః | 
సర్వారమృపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః ॥ 


దక్షు6ండును విశుద్దుండ నపిక్తుుడు, మలి 
భయ వరహితుండు నిష్పక్షవాతరతుండు, 
సర్వసంకల్పరహితు.డై, సంచరించు 

నాదు భక్తుడు ఫల్నునా! నాకు బ్రియుండు. 


యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | 
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్‌ యస్స మే ప్రియః ॥| 


ఎవండు హర్ష మొంద6 డెవడు ద్వేషింపండో 
యెవండు దుఃఖ మొంద డెవండు కోరా 
డర్జునా! యెవండు శుభాశు భత్యాగియౌ 

నట్టి భక్తుండె ప్రియు(డగును నాకు. 


సమశ్శత్రౌ చమిత్రే చ తథా మానావమానయోః | 
శితొష్ణసుఖదుఃఖషు సమస్సబ్గవివర్ణితః || 


శత్రు లందు మజీయు మిత్రుల యందును, 
మాన మందున నవమాన మందు, 

సౌఖ్య దుఃఖములను జలి వేడుముల యందు 
సముండ్వునై త్యజించి సంగమంబు. 


తుల్యనిన్హాస్తుతిర్మాని సంతుష్టో యేన కేనచిత్‌ | 
అనికేతః స్థిరమతిర్శక్తి మాన్మే ప్రియో నరః ॥| 


స్తుతిని నిందను మది దుల్యంబు6గా నెంచి 
మౌని యగుచు దేన నైనం దృష్తి 

నఠిది, వాస రహితుడె గ్గిర బుద్దియై 

నాదు భక్తిం గనెడు నరుండు ప్రియుండు. 


16 


19 


భక్తయోగము 145 





శో|| యే తు ధర్మ్యామృతమి దం యథోక్తం పర్యుపాసతే | 
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః | 


గీ. శ్రద్ద గల వారలై నన్ను సర్వ ముఖ్యు( 
డనుచు నెవ్వార లిట్టి ధర్మ్యామృతంబు( 
గవ్వడీ! యుపాసింపంగా6 గలరొ, యట్టి 
నాదు భక్తులే యిష్టులు నాకు మిగుల. 20 


ఇతి శ్రీ భగవద్గితాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశాగస్తే శ్రీకృష్ణార్ణున సంవాదే 
భక్తి యోగోనామ 
ద్వాదశో౭ ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో త్రాప 
స్తంబసూత్ర బాపట్ల వంశపవిత్ర వీరయామాత్య 
పుత్ర భక్త కవివిధేయ హనుమంతనామధేయ 
ప్రణీతంబై న శ్రీమద్భగవర్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
భక్తి యోగమను 
ద్వాదశా ధ్యాయము. 
VE 


-- 0 —- త ———- ఈఈ 


శో 


ఆ. వె. 


శా 


ఆ.వె, 


శో 


ఓమ్‌ శ్రీకృష్ణ పర(బ్రహ్మణేనమః 
శ్రీమదృ గవద్గీతామృతము 
కే త్రక్షే త్రజ్ఞ విభాగయోగము 
త్రయోదశో ధ్యాయము 

అర్జున ఉవాచ 

ప్రకృతిం పురుషంచెవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ| 
ఎతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞైేయజ్బ కేశవ || 
అర్జును; డడుగు చున్నాండు. 


క్షేత్ర మనంగ నెద్ది? క్షేత్రజ్ఞుండన నెవ్వం? 

డేది ప్రకృతి? పురుషు డెట్టి వాడు? 

జ్ఞాన మనంగ నేమి? శౌరి! జ్ఞేయం బన 

నెద్ది? ఎని దెలియ నిచ్చగింతు. 

శ్రీ భగవా నువాచ 

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే | 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || 
శ్రీ కృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు. 

క్షేత్ర మనెడి పేరం జెప్పంగ బడు చుండు 

నీ శరీర మెపుడు నింద్రతనయ! 

ఇట్టి క్షేత్ర మెవ్వ: డెటు(గునో వాని క్లే 
త్రజ్ఞుండని వచింత్రు తత్తు విదులు. 

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | 
క్షేతక్షేత్రజ్ఞయోర్హానం యత్తజ్ఞానం మతం మమ || 
అవని. గల యట్టి క్షైత్రంబు లందు, క్షేత్ర 
వేత్తగా నన్ను మదిని భావింపు మయ్య! 


ఇటు శరీరాత్మలను రెంటి నెజుంగు నదియె 
జ్ఞానమని పాండవోత్తమా! నా మతంబు. 


క్షేత్రక్షేతజ్ఞ విభాగయోగము 147 





శో|| తత్‌ క్షేత్రంయచ్చ యాదృక్స యద్వికారి యతశ్చ యత్‌ | 
సచయో యత్రభావశ్చ తత్సమాసేన మే శృణు || 


గ్‌, ఎట్టిదో, యేదొ, యా క్షేత్రమే వికార 
ములు, గలదొ, యేల, యేరూపములు గలదొ, యె 
వండొ క్షేత్రజ్ఞుండే ప్రభావము గలట్టి 
వాండొ, దీని సంగ్రహముగం బార్థ వినుతు. 4 


శో|| బుషిభిర్భహు థా గీతం ఛన్లో భిర్వివిధెః పృథక్‌ | 
(బహ్మ సూ త్రపద్రైశవహేతుమద్చిర్వినిశ్చితై ః|| 


గీ. పలుగంబడె బుషి వరులచే( బలు విధముల, 
వేదముల వేటువేటు(గా వివిధ గతులు, 
దగ వినిశ్చిత యుక్తి యుక్తంబు లైన 
బ్రహ్మసూత్రపదములబచే( బలుకం బడియె. ర్‌ 


శో మహాభూతాన్యహజ్కారో, బుద్ది రవ్యక్తమేవ చ| 
ఇగ్టియాణి దశెకజ్బ పజ్బు చేన్దియగోచరాః॥| 


ఆ.వె. అయిదు భూతములు, నహంకారమును, బుద్ధి 
పార్థ! మూలప్రకృతి బదియు నొక్క 
యింద్రియంబు లట్టి యింద్రియ గోచరం 
బులగు నెదు విషయములును, మజ్‌యు. 6 


శో|| ఇచ్చాద్వేషస్సుఖం దుఃఖం సజ్ఞాతశ్చేతనా ధృతిః | 
ఏతత్‌క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్‌ || 


గీ. శ్వేతవాహన! కోరిక ద్వేషమును, సు 
ఖమును దుఃఖము, దేహేంద్రియములు. జిత్త 
వృత్తి, ధృతి, సవికారమౌ నిదియె సుమ్మి 
క్షేత్రమని సంగ్రహంబుగ జెప్పం బడియె. 7 


148 శ్రీమదృగవర్గితామృతము 


శో అమానిత్వమదమిత్వమహింసా క్రాన్తిరార్దవమ్‌ | 
ఆచార్యోపాసనం శౌచం స్టైర్యమాత్మవినిగ్రహః || 


ఆ.వె. మాన ముడుగుటయను, మజ యదంభిత్వ, మ 
హింస, శాంతి, కపట హీనత యును, 
శౌచ, మార్వసెవ, స్థెర్యంబు, దేవతా 
నీకవంద్య! యాత్మ నిగ్రహంబు. 


శో|| ఇష్దియార్డెషు వైరాగ్యమనహజ్కార ఎవ చ| 
జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్‌ || 


గీ. అఖిల విషయంబుల విరక్తి నందుటయును, 
గల యహంకారమును విడి మెలగు చుంట, 
జనన మృతి జరారుజ దుఃఖ సంతతులను 
గలుగు దోషంబుల నరసి తెలిసి కొనుట. 


శో అసక్తిరనభిష్వబ్గః పుత్తదారగృహాదిషు | 
నిత్యజ్బు సమచిత్తత్వమిష్టానిష్ట్రోపపత్తిషు || 


గీ. అణచి సక్తి సుత సతీ గృహాదులందు 
మమత లేక యుండుటయు సంవ్రాప్రమైన 
యెడల నిష్టమేని యనిష్టమెని సర్వ 
కాలముల సమచిత్తంబు6 గలిగి యుంట. 


శ్లో మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచ్చారిణీ | 
వివిక్షదేశ సేవిత్వమరతిర్దనసంసది || 


న. అమరనాథతనూజ! నాయందనన్య 
యోగమున నియమిత భక్తి నుండుటయును, 
జన విహీనమునౌ ప్రదేశమున నుంటి, 
జనుల కూటంబులంధు నాసక్తి విడుట. 


10 


క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము 1439 





శో అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్హ దర్శనమ్‌ | 
ఎతజ్ఞానమితి ప్రోక్రమజ్ఞానం యదతో౭న్యథా || 


గ్‌, సతత మధ్యాత్మవిషయిక జ్ఞాని యగుట, 
అనఘచరిత! తత్త జ్ఞానమున6 బ్రయోజ 
నంపు దృష్టియు జ్ఞాన మనంగ బడును; 
దినికిని భిన్నమైన దజ్ఞాన మగును. 12 


న్లో జ్ఞేయం యత్త త్రవక్ష్యామి యజ్ఞాత్వా2మృతమశ్ను తే | 
అనాదిమత్సరం బహ్మన సత్తన్నాసదుచ్యతే || 


గీ. ఎయింగందగు నెద్ది, యెద్దాని నెజ్‌ంగి వొంద 
గలండొ మోక్షంబు, నద్దానిం దెలుపు వాండ 
అదియనాదియు నుత్కష్టమైన బ్రహ్మ 
మగును, సత్తుగాదది యసత్తనంగం బడదు. 13 


శో|| సర్వతః పాణిపాదం తత్సర్వతో౭క్షి శిరోముఖమ్‌ | 
సర్వత శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి || 


ఆ.వె. అన్ని యెడల బాద హస్తంబు లన్నిట 
నక్షులును శిరంబు లాస్యములును 
గర్లములను నెల్ల గలిగి యీలోకమం 
దెల్ల యెడల నావరించి యుండు. 14 


స్తో సర్వేన్టియగుణాభాసం సర్వేన్టియవివర్జితమ్‌ | 
ఆసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్షృ చ|] 


గీ. పార్ధ! సర్వేంద్రియ గుణాప్రభాసమాన 
మగుచు, సర్వేంద్రియ రహితమైన యది, య 
సక్తమె సర్వము ధరింప జాలి, , గుణము 
లన్ని  లేనిదె గుణ భోకయెన యదియు. 15 


150 శ్రీమద్భ గవధ్గీతామృతము 


శో 


(1 


శ్లో 


శో 


శో 


బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ| 
సూక్ష్మత్వాత్తదవిజ్టేయం దూరస్టం చాన్తికే చ తత్‌ || 


వివిధ భూతములకు వెలుపల లోపల; 
జరము నగుచు మజ యచరము నగుచు 
నమిత సూక్ష్మ మగుట నరయంగ రానిదె 
యద్ది దవ్వు దాపులందు నుండు. 


అవిభక్తజ్బ భూతేషు విభక్త మివ చ స్థితమ్‌ | 
భూతభర్హ చ తజ్హైయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ|| 


అద్ది యవిభక్తమై యెల్ల వ్రాణులను వి 

భక్తమై నట్టులుండును, ప్రాణులను భ 

రించు నదియును, వాని భుజించు నదియు 
మటల బుట్టించు నదియని యెజు(గ నగును. 


జ్యోతిషామపి తజ్యోతిస్తమసః పరముచ్యతే | 
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్‌ || 
ca oe అ 


సకల తేజస్సులకును తేజస్సు నగుచు( 
దమము కంట బరంబని దాని నండ్రు, 
జ్ఞానమును, జైయమును, జ్ఞాన గమ్యు మగుచు 
నన్ని వ్రాణుల హృదయం౦ంబులందు నుండు. 


ఇతి క్షత్రం తథా జ్ఞానం జ్ఞేయం చో క్తం సమాసతః | 
మద్నక్త ఎతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే || 


క్షేత్రమును, జ్ఞానమును మజీ జేయ మిట్లు( 
జెప్పినాండ గిరీటి! సంక్షేపముగను 

ఇపుడు పల్కిన యర్ణంబు నెజు(గః జాలు 
భక్తు డొందును నా స్వరూపమగు ముక్తి. 


16 


18 


19 


క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము _ 151 


శో|| ప్రకృతిం పురుషం చెవ విద్ధ్యనా దీ ఊభావవఏ| 
వికారాంశ్చ గుణారక్సైవ వద్ది ప్రకృతి సమృవాన్‌ || 


ఆ.వె. ప్రకృతి పురుషు లనంగం బరంగు నీ రెండు న 
నాదులంచు స్యాంతమందు( గనుమి 
వికృతులు, గుణములును, బకృతి సంజనితము 
అనుచు. దెలిసి కొనుబు యనమఘమఘచరిత! 20 


నో కార్యకారణక ర్పృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే | 
పురుషస్సుఖదుఃఖానాం భోక్షృత్వే హేతురుచ్యతే || 


ఆ.వె. కనంగ కృతి, కార్య కారణ కర్పత్వ 
మునకు హెతుభూతమనగం జెల్లు 
పురుషుడు సుఖ దుఃఖ భోక్సతఃమున గార 
ణుండనంగ బడును బాండవేయ! 21 


శో పురుషః ప్రకృతిస్తో హ్‌ భుజ్కా ప్రకృతిజాన్‌ గుణాన్‌! 
కారణం గుణసజ్లో౭స్య సదసద్యోనిజన్మసు || 


గీ. భరతభూషణ! పురుషుడు ప్రకృతిం గూడి 
యా ప్రకృతిం గల్లు గుణముల ననుభఎంచు 
అట్టి గుణసక్త్‌ సదసత్తులన జన్మ 
ములకు గారణమెనదీ పురుషునకును. 22 


శ్లో ఉపదద్రష్టా౭నుమన్తా చ భర్తా భోకా మహేశ్వరః] 
పరమాత్మేతి చాప్యుకో దేహి౭స్మిన్‌ పురుషః పరః॥| 


గి. అర్జునా! యిట్టి దేహంబు నందు. బరపు 
రుషుం డుపద్రష్టయు, మహేశ్వరుండు, మజీయుం 
బోషకుం, డనుమంతయు, భోక్త యనియు! 
బరుండు6, బరమాత్మ యనియును, బలుకంబడును. 23 


152 శ్రీమద్భ గవర్గితామృతము 


శో 


శో|| 


శో|| 


య ఎవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణిస్సహ | 
సర్వథా వర్తమానోzపి న స భూయో౭భిజాయతే || 


ఇవ్విధమున6 బురుమని బ్రకృతిని, వాని 
గుణ సహితముగ నెవ్వడు గనునొ యాత 
డన్ని విధముల వజలు వాడయ్యు మజల 
జన్మమును బొందండెందును సవ్యసాచి! 


ధ్యానేనా౭త్మని పశ్యన్తి కెచిదా త్మానమాత్మనా | 
అన్యే సాజ్ఞ్యోన యోగేన కర్మయోగేన చాపరే || 


ధ్యానమునం గొందజీ దేహమందు నున్న 
యాత్మను మనంబుచే జూతురయ్య పార్ట! 
కాంత్రు కొందటు సాంఖ్య యోగమున గర్మ 
యోగమున గొంద అరయుచు నుందు రాత్మ. 


అన్యే త్వేవ మజానన్తః శ్రుత్వా౭న్యేభ్య ఉపాసతే | 
తే 2పి చాతితరన్తైవ మృత్యుం శ్రుతిపరాయణాః || 


ఎతు(గ కిట్టులం గొందటీ తరుల వలన 
విని యుపాసన సెతురు; వినుట యంద 
భీష్టమును గల్లు వారును మృత్యువును, న 
తిక్రమించుచు నుందురు శక్రతనయ! 


యావత్సళ్టూయతే కిజ్బత్సత్తం స్థావరజబభ్గమమ్‌ | 
క్షేత్రక్షత్రజ్ఞ సంయోగా త్తద్విద్ది భరతర్షభ || 


మహిని, స్థావర జంగమాత్మకము నగుచు 
నెట్టిదెన జీవ మొకండు పుట్టెనెనిం 

బకృతి పురుషుల రెంట్‌ సంబంధముననె 
కలిగెనని, భరతర్షభ! తెలిసి కొనుమి. 


24 


25 


26 


27 


శో 


శో|| 


ఆ. వె. 


శో 


ఆ.వె. 


క్షేత్రక్షత్రజ్ఞ విభాగయోగము 153 


సమం సర్వేషు భూతేషు తిష్టన్లం పరమెశ్వరమ్‌ | 
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి || 


సకల భూతము అందుండి, సమముగా, న 

శించు వాని యందుండి, నశింప కుండు 

నట్టి, పరమెశ్వరుండగు నాత్మ నెవడు 

చూచు, నవ్వాండె లెస్సగా జూచు వాండు. 28 


సమం పశ్యన్లి సర్వత్ర సమవస్టిత మీశ్వరమ్‌ | 
న హినస్వాత్మనా౭త్మానం తతో యాతి పరాంగతిమ్‌ | 


అభీల భూతములను సము(డె చరించు 

నట్టి పరమేశ్వరుని నెవ్వండరయు చుండు 

నాతడాత్మను హింసింప డట్ట్‌ దాన 

బరమగతిం బొందు చున్నాడు పాండవేయ! 29 


ప్రకృతె్యవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః | 
యః పశ్యతి త థా౭౭త్మానమకర్తారం స పశ్యతి || 


ఈ సమస్తకర్మ లెవ్వండు ప్రకృతిచే 

తనె యొనర్వం బడిన వనుచు6 దెలియు 

నాతండె కిరీటి! ఆత్మ నకర్తయ 

టంచు నెప్తు డెజుంగు నట్టంవాండు. 30 


యదా భూతపృథగ్భావ మేకస్ట మనుపశ్యతి | 
తత ఎవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా || 


పార్ట! భూత భిన్న భావంబు నెపు డేక 

గతము నైన దానింగాంగం గనునొ; 

యెపుడు దాని వలననే కను విస్తార 

మపుడ తాను బ్రహ్మ మందు చుండు. 31 


154  శ్రీమద్భగవర్గీతామృతము 





శ్లో 


23. వె, 


శో 


ఆ, వె. 


శో 


అనాదిత్వాన్నిర్గుణ త్వాత్స రమా త్మాయ మవ్యయః | 
శరీరస్టోzపి కౌనేయన కరోతి న లిప్యతే || 


అది లేక నిర్గుణాత్ముండౌ కతమున, 

నవ్యయుండగు( బరమాత్మ, దేహ 

మందు నున్న గర్మ లాచరింపండట్టి 

వాని చేత నంటంబడండు విజయ! 32 


యధా సర్వగతం సౌక్ష్మ్యాదాకోశం నోపలిప్యతే | 
సర్వత్రావస్టితో దేహే తథా22త్మా నోపలిప్యతే || 


అన్ని యెడల నిండ యాకాశ మతి సూక్ష్మ 

మగుట నెద్ది యెని నంటకుండు 

తిరునను, సమస్త దేహంబు లందున్న 

నాత్మ దెనింగాని నంట కుండు. 33 


యథా ప్రకాశయత్యేకః కృత్న్మం లోకమిమం రవిః | 
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత || 


ఎట్లు కమల బాంధవుం డొకండీ ప్రపంచ 

మంతయును బకాశించెడు నటుల జేయు 

నా విధంబున క్షేత్రజ్ఞుండన్ని క్షేత్ర 

ముల బ్రకాశింపం జేయును బుణ్యశీల! .34 


క్షేత్రక్షత్రజ్ఞ విభాగయోగము 155 





క్షేతక్షేత్రజ్ఞ యోరేవమన్తరం జ్ఞానచక్షుషా | 
భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్‌. || 


ఫల్నునా! జ్ఞానదృష్టి నెవ్వార లివ్వి 
ధమున బకృతి పురుషు లభేదంబు, మజీయు 
భూతముల ప్రకృతిని, మోక్షమును, నెజుంగు 


చుందురో వారు బహ్మంబు నొందు చుంద్రు, 35 


ఇతి శ్రీ భగవధ్గితాసూవనిషత్సు |బ్రహ్మవిద్యాయాం 
యోగశా స్టే శ్రీకృష్ణార్ణున సంవాదే 
క్షే త్రక్షేత్రజ్ఞవిభాగయో గోనామ 
(తయో దశో౭ధ్యాయః 


ఇది శ్రి రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగొ త్రాప 
స్తంబసూ(త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్త కవివిధయ హనుమంతనామధియ 
ప్రణతంబై న శ్రీమ దృగవధ్గీతామృతయో గ 
శౌస్త్రంబను పద్యకావ్యంబున 
క్షైత్రక్షేత్రజ్ఞ విభాగయో గమను 
తయోదశా ధ్యాయము. 
RP 


—- ఈత 


శో 


(1 
౬ 


శో 


ఓమ్‌ శ్రీకృష్ణ పర(బ్రహ్మణేనమః 
శీమద్చ గవదతామృతము 


గుణత్రయ వఐభాగయోగము 
చతుర్దశాధ్యాయము 
శ్రీభగవా నువాచ 


పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ | 
యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్దిమితో గతాః॥| 
జూ ధ్‌ 


శ్రీకృష్ణ భగవానుండు చెప్పు చున్నాడు 


ఎట్టి జ్ఞాన మెజింగి యెల్ల మునుల్‌ దీని 
కంటె; బరమసిద్దిం గాంచినారొ, 

పలుకు వాడ జ్ఞానముల నుత్తమము పరం 
బెన జ్ఞాన మార్గమేను మథజల. 


ఇదం జ్ఞానముపా శ్రిత్య మమ సాధర్మ్యమాగతా: | 
సర్గేఃపి నోపజాయన్తే ప్రలయే న వ్యధన్తి చ|| 
ఇట్టి జ్ఞాన మాశ్రయించి నా సాధర్మ్య 
మందుచున్నవార లగుచు బార్థ! 


సర్గ మందునైన జన్మంబు నొందరు 
ప్రళయ మందునెన వ్యధను గనరు. 


మమ యోనిర్మహ।ద్బహ్మ తస్మిన్‌ గర్భంద ధామ్యహమ్‌ | 
సమృవస్సర్వభూతానాం తతో భవతి భారత || 

ఆ మహా ప్రకృతియె యగు నాదు యోని, గ 

ర్భంబు దాన నుంచు వాండ నేను; 


అట్టి కారణమున నఖీల భూతంబులు 
సంభవించు చుండు, సవ్వసాచి! 


గుణత్రయ విభాగయోగము 157 


నబ తానా నుాతననటనల నతన ననానుా నమన 
శ్లో సర్వయోనిషుకా న్తేయ! మూర్తయస్సమృవన్తి యాః | 
తాసాం (బ్రహ్మ మహద్యోనిరహం బీజ(ప్రదః పితా || 


ఆ.వె. ఎల్ల యోను లందు నెట్టి దేహంబులు 
సంభవించు చుండు, శత్రుహరణ! 
వాని కెల్ల మూల ప్రకృతియె యోనియౌ, 
బీజ దాత నెన పితను నేను. 4 


న్లో సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సమృవాః| 
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌ || 


గీ. పాండునందన! ప్రకృతి సంభవము లైన 
సాత్వికము రాజసము తామసం బనంగ 
నమరు గుణములీ యవ్యయుండెన దేహి 
నెంతయేని దేహమున బంధించు చుండు. 5 


శో|| తత్ర సత్త్వం నిర్మలత్వాత్ర్రకాశక మనామయమ్‌ | 
సుఖసజ్లోన బధ్నాతి జ్ఞానసజోన చానఘ || 


గీ. వీని లోన సత్యంబు ప్రవిమల మగుట 
నది ప్రకాశకంబు ననామయంబు నగును, 
జ్ఞాన సంగమమున సుఖ సంగమం౦బు 
వలన నాత్మను బంధించు నలఘుఎర్య! 6 


శో|| రజో రాగాత్మకం విద్ది తృష్టాసభ్గసముద్భవమ్‌ | 
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసజ్ఞాన దేహినమ్‌ || 


గీ. సవ్యసాచి! తృష్ణానంగ సంభవంబ 
టంచు( గనుమి రాగాత్మకంబెన రజము; 
కర్మముల యందు నాసక్తిం గలుగ జేసి 
దేహి నియ్యది మిగుల బంధించు చుండు. 7 


158 _శ్రీమద్భృగవధ్గీతామృతము 





శో 


శో 


శో|| 


శో|| 
రా 


తమ స్త్వ్వజ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినామ్‌ | 
ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత || 


కనుమి తామసం బజ్ఞాన కలిత మనుచు 

నెల్ల ప్రాణుల మిగుల మోహింప జేయు 

నిది; ప్రమాద మాలస్యము నిదుర గూర్చి 

దేహి నీ తమో గుణము బంధించు చుండు. రి 


సత్త్వం సుఖే సజ్ఞాయతి రజః కర్మణి భారత | 
జ్ఞానమావృత్య తు తమః ప్రమాది సజ్బాయత్యుత || 


సంగమము; గూర్చు సుఖమున సత్వ గుణము, 

కర్మముల యందు రజము సంగమ్ము( గూర్చు 

గవ్వడీ! జ్ఞాన మంతయు గప్పి పుచ్చి 

తమము సంగంబు నిడు6 బ్రమాదంబు నందు. 9 


రజస్తమశ్సా భిభూయ సత్త్వం భవతి భారత! - 
రజస్సత్త్వం తమృశ్చెవ తమస్ప్సత్త్వం రజస్తథా || 


రజమును దమో గుణమును దిరస్కరించి 
సత్యము; తమంబు, సత్వరజస్సులను ది 
రస్కరించియు, ఫల్లునా! రజము, తమస 
సత్యముల దిరస్కృతిం జేసి సంభవించు. 10 


సర్వద్వారేషు దేహే౭స్మిన్చకాశ ఉపజాయతే | 
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్దం సత్త్వమిత్యుత || 


ఇట్టి దేహంబునం దెప్తు డెల్ల ద్వార 

ములను జ్ఞాన ప్రకాశంబు గలుగ జాలు 

నపుడు సాత్విక మభివృద్ది నందె ననుచు 

స్వాంత మందున గనుమి నితాంత తేజ! 11 


గుణ(త్రయ విభాగయోగము 159 


శో|| లో భః ప్రవృత్తిరారమృః కర్మణామశమః స్పృహా | 
రజస్యేతాని జాయన్నే వివృద్ది భరతర్షభ || 


గీ, ఎప్పుడు రజోగుణం బభివృద్ది. బొందు 
నపు డశమముః: గర్మారంభ మధిక లోభ 
మును బవృత్తియు సృహయును బుట్టుచుండు 
ననుచు బుద్ది నెటుంగుమి యనఘచరిత! 12 


శో| అఫ్రకాశో౭ ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ। 
తమ స్యేతాని జాయన్వే వివృద్ది కురునన్దన || 


ఆ.వె. అప్రవృత్తియు, మతీయ ప్రకాశంబును 
మోహమును బ్రమాదమును; దమస్సు 
వృద్ది నొంద గలుగు వేళల, ఫల్నునా! 
పుట్టు చుండు ననుచు బుద్ది. గనుమి. 13 


శ్లో యదా సత్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్‌ | 
తదోత్తమవిదాం లోకానమలాన్‌ ప్రతిపద్యతే. || 


ఆ.వె. ఎవడు సత్వగుణము వృద్ది బొందుచు నుండు 
నపుడు మరణ మొందు, నా నరుండు 
ప్రవిమలంబులైన _బహ్మవెత్తల లోక 
ములను బొందు బాండుభూపతనయ! 14 


జో రజసి ప్రలయం గత్వా కర్మసజిషు జాయతే | 
కథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే || 


గీ. ఎవడు మరణించు రజ మభివృద్ది( బొందు 
నపుడు, కర్మసంగుల లోన నతడు పుట్టు; 
తమము వృద్ధిని గనంగం బ్రాణముల వదలు 
వాండు మూఢ యోనులను సంభవము నొందు, 15 


160 శ్రీమద్భ గవధ్గీతామృతము 


|| 


గ 


కర్మణస్సుకృతస్యాహుస్పాత్తికం నిర్మలం ఫలమ్‌ | 
రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్‌ || 


సత్వ కర్మంబులకు నెల్ల సాత్వికమగు 
నిర్మల ఫలం బటంచు మనిష లందు, 
వ్యసన మగును రజః కర్మ ఫలము తామ 
సంబునకు నండ్రు ఫలితమజ్ఞాన మనుచు, 


సత్వాతృ్పఖ్రూయతే జ్ఞానం రజసో లోభ ఎవ చ। 
ప్రమోదమోహొ తమసో భవతో౭జ్ఞానమేవ చ|| 


జాన ముదృవించుచు నుండు నాత్వికమున, 
రాజసంబున లోభంబె ప్రభవ మొందుః 
దామసమున మోహము: బ్రమాదంబు జ్ఞాన 
శూన్యతయును జనించు ఎశుద్దచరిత! 


ఊర్ద్వం గచ్చన్తి సత్త్వస్థా మధ్యే తిష్టన్తి రాజసాః| 
జఘన్యగు ణవృత్తిస్తా అధో గచ్చన్తి తామసాః || 


కాంత్రు సాత్వికు లూర్హ్యలోకముల, జనన 
మందుచు౦ంద్రు రాజసులు మధ్యంబు నందు, 
నర్షునా! నిచ గుణవృత్తి యందు నున్న 
తామసులు వడయుదు రథోస్తానములను. 


నాన్యం గుణిభ్యః కరారం యదా ద్రష్టా2నుపశ్యతి || 
గుణ భ్యశ్చ పరత వేత్తి మద్భావం సో౭ధిగచ్చతి || 


జ్ఞానయుకు( డెవ్వాండు గుణముల కంటె 
నతరమును గర్తంగా నెప్పు డెజుంగ కుండు( 
బార్థ! గుణముల కంటెను బరుని అ 
నపుడు వాడు మద్భావంబు నందుచుండు. 


16 


17 


18 


19 


శో|| 


గుణత్రయ విభాగయోగము 16] 


గుణానేతానతీత్య త్రీన్‌ దేహా దేహసముద్భవాన్‌ | 
జన్మమృత్యుజరాదుఃఖై ర్విముకోzమృతమశ్ను తే || 


దేహమునను గలుగు త్రిగుణంబుల. గిరీటి! 

దేహి యైన వాండతిక్రమించి' 

జనన మృతి జరా వ్యసనముల విడనాడి 

(బహ్మమైన ముక్తం బడయు చుండు. 20 


( 


ర్లున ఉవాచ 


des 


ర్ల ణానేతానతీతో భవతి ప్రభో | 
మా 
ఆర్హు 


కకక చెతా స్త్రీన్గుణాన తివర్తతే || 


om foal 


స్తీ 
వ 
చార 


నుం డడుగు చున్నాడు. 


దేవ! యీ త్రిగుణంబు లతిక్రమించు 

పురుషవర్వు( డేయే చిహ్నములను వరలు? 

అతని యాచార మెయ్యెది? ఆతం డిట్టి 

త్రగుణముల నెవ్విధమున నతిక్రమించు? 21 
శ్రీ భగవా నువాచ 


లో 


ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్ణవ | 
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || 


శ్రీ కృష్ణ భగవానుండు చెప్పు చున్నాండు 
జగతి సంప్రాప్తమౌ ప్రకాశ ప్రవృత్తి 
మోహముల యందు ద్వేషంబు! బొంద కుండ 


నెట్ట మనుజుండు, విజయ! నివృత్తమైన 
వాని మటల గాంక్షింపండో స్వాంత మందు. 22 


162 శ్రీమదృగవధ్గతామృతము 





శ్లో 


శో 


ఉదాసీనవదాసినో గుఖైర్యో న విచాల్యతే | 
గుణా వర్తన్త ఇత్యేవ యో౭వతిష్టతి నేజ్గతే || 


ఫల్లునా! యుదాసీనుని పగిది నుండు 
నెవడు గుణముల చేత జలింపం బడండొ, 
గుణములే ప్రవర్తించెడి వనుచు నెవ్వ 
డుఠడునో చలనరి బపహండొందకటబాొ డ్‌: 


సమదుఃఖసుఖస్స్వస్టస్సమలోష్టాశ్మ కాజ్బానః| 
తుల్యప్రియా ప్రియో ధీరస్తుల్యనిన్హాత్మసంస్తుతిః || 


సము(డునె దుఃఖ మందును సౌఖ్య మరదు 
సము(డు నగుచు లోష్టాశ్మ కాంచనము లందు 
నపియ పియముల సమ మంది ధీరు 

డగుచు, నింద సంస్తుతు లందు ల్యముగ6 గనుచు. 


మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః | 
సర్వారమృపరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే || 


మానమవమానమం౦దు సమాను( డగుచు 
శతు మిత్ర పక్రంబుల సముడు నగుచు, 

నెల్ల కార్యంబులను ద్యజియింప జాలు 
మనుజ వరుడు గుణాతితుం. డనగం బడును. 


మాం చ యో౭వ్యభిచారేణ భక్తియోగేన సేవతే | 
స గుణాన్‌ సమతీత్స్యైతాన్‌ బహ్మభూయాయ కల్పతే || 


అర్జున! యెవాండు నిశ్చలమైన భక్త్‌ 
యోగమున నన్ను సెవించు చుండు, నిట్టి 
త్రగుణముల నా నరుండె యతిక్రమించి 
యమల బహ్మత్వ మొంద సమర్శుం డగును. 


23 


24 


29 


26 


గుణత్రయ విభాగయోగము 1863 





శ్లో|| (బహ్మణో హ్‌ ప్రతిష్ట్ణా౭హమమృ తస్యావ్యయస్య చ | 
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్సికస్య చ. || 


గ. అమృత మగుచును వుటీ యవ్యయంబు నెన 
బహ్మమునకు నితృ్వమగు ధర్మంబు నకును, 
సవ్యనాచి! యైకాంతిక సొఖ్యమునకు 
నేన యాశ్రయంబని గనుమీ సతంబు. 27 

ఇతి శ్రీ భగవద్గీతాసూపనిషత్సు (బ్రహ్మవిద్యాయాం 


యోగశా స్తే శ్రీకృష్ణార్ణున సంవాదే 


oN 
© 
. 
న 
గ్ర 
౮ 
GA 
dq 
ర 
Oh 
గ్త్‌ 


1 


గుణ(త్రయవిభాగయో గమను 
చతుర్ణశా ధ్యాయము. 
య. 


అనయా వనే పా —- 


హ్‌ 


శో|| 


ఓమ్‌ శ్రీకృష్ణ పర(బ్రహ్మణనమః 
శ్రీమదృ గవద్గీతామృతము 


పురుషోత్తమ వాపియో గము 
పంచదశా ధ్యాయము 
శ్రీ భగవా నువాచ 


ఉఊర్వ్వమూలమ ధశ్చాఖ మశ్వత్లం ప్రాహురవ్యయమ్‌ు | 
ఛన్గ్లాంసి యస్య పర్గాని యస్తం వేద స వేదవిత్‌|| 


శ్రీకృష్ణ భగవాను(డు చెప్పు చున్నాడు. 


ఊార్థ్యమూ లమ థశళ్ళాఖ, లొనరం గలిగి 
నదియు యశ్వత్స మవ్యయమని వచింత్రు: 
పాండునందన! వెదముల్‌ పర్ణములుగ 
వలయు: డాని నసెటుగు వాడె వవవిదుళడు 


అధశ్చొర్హ్వం ప్రసృతాస్తస్య శాఖా; గుణ ప్రవృద్దా విషయ ప్రవాలాః | 
ఆధశ్చ మూలాన్యనుసన్తతాని కర్మానుబన్లీని మనుష్యలోకే || 

గుణ వితతి చేత నభివృద్ది గనుచు, విషయ 

ములను చిగురుల గలిగి శాఖలను (గ్రింద( 

బైన బైసరింప జేసి కర్మాను బంధ 

మూలములు వ్యాప్త మయె మర్త్య భువన మందు. 


న రూపమస్యేహ తథోపలభ్యతే నానో నచాదిర్న చ సం ప్రతిష్టా | 
అశ్యత్గమేనం సువిరూఢమూల మసజ్గశ(స్తేణ ధృడేన ఛిత్వా || 


ఆ స్వరూపము గనంబడదయ్య! యిందు 
దచానింకాదియు స్ట్‌ితయు నంతంబు6గాన 
మిట్టి సువిరూఢ మూలమౌ వృక్షమును దృ 
ఢమగు వెరాగ్య రూప శస్తమున నటి్‌కి 


పురుషోత్తమ ప్రాప్రియోగము 165 





శో 


al 


తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్‌ గతా న నివర్తన్ది భూయః | 

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణే || 

దేని బొందినం గ్రమ్మట దిరిగి రారొ 

దాని నరయంగవలె; బురాతనమునౌ ప్ర 

వృత్తిం బ్రసరింప జేసిన విశ్వమయున్ని, 

బురుషు, నాద్యు, నే శరణంబు! బొందు దనుచు. 4 


నిర్మానమోహా జితసజ్ఞదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః| 
ద్వన్ద్విర్విముకాస్సుఖదుఃఖసంజ్ఞై ర్గచ్చన్యమూ ఢాః పద మవ్యయం తత్‌ || 


మౌన మోహాను రాగ కొామముల గెలిచి, 

సౌఖ్య దుఃఖాది ద్వంద్వ సంసక్తి విడచి, 

విజయ! యధాాత్మ నిత్యుల వెలయు జ్ఞాను 

లఅవ్యయంబన మోక్షంబు నందు చుంద్రు 5 


న తద్భాసయతే సూర్యో న శశాజ్కో న పావకః | 
యధ్గత్వా న నివర్తన్తే తద్దామ పరమం మమ || 


పద్మమిత్రుండు6 జంద్రుండు6 బావకుండు 

జెలగి దేని (బకాశింప జేయ లేరొ 

దేని బొందిన వారలు తిరిగి రారొ 

యద్దియే నాపరంభామ మగును బార్థ! 6 


మమైవా౦ంశో జీవలోకే జీవభూతస్సనాతనః | 
మనఃషష్టానీ న్రియాణి ప్రకృతిస్తాని కర్షతి || 


నా సనాతనాంశమ యర్హునా! ప్రపంచ 

మునను జీవ రూపంబును బొంది ప్రకృతి 

యందు వసియించి, జ్ఞానెంద్రియముల నైదు 

మఆీ మనంబు, నిడ్చును దన దజీకి మిగుల, 7 


166 శ్రీమద్భగవర్గీతామృతము 


శ్లో|| 


ఆ.వె, 


శ్లో|| 


వ్దా 


శో|| 


శరీరం యదవాప్మోతి యచ్చాప్యుత్రామతీశ్వరః | 
గృహత్వైతాని సంయాతి వాయుర్గన్దా నివాశయాత్‌ || 


ఏపుతు జవత రదు గ కరికకక దన 
నెపుడు విడుచు; నపుడ యిద్దచరిత! 

వస్తు సమితి నుండి పవనుండు గంధంబు6 
గొనెడు నటుల వీని గొనుచు బోవు. 


శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ! 
అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే | 


పాండవోత్తమ! ప్రాణంబు స్పర్శనంబు 
గనులు “నులు శననముమునమున నద 
వీని నెల్ల నధిష్టించి విషయ వితతి 
ననుభవించుచు నుండీతః డనవరతము. 


ఉత్రామన్తం స్టితం వా౭పి భుఖ్టానం వా'గుణాన్వితమ్‌ | 
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః || 


మూఢులీి శరీరమును వీడిపోవు నప్పు 
డున్నయప్పు డనుభవించు చున్న యపుడు 
గాని గుణయుతుండగు వని గాన లేరు 
జ్ఞాన నేత్రంబు గల వారు గాంచు చుంద్రు. 


యతనో యోగిన్వైనం పశ్యన్హాత్మన్యవస్టితమ్‌ | 
యతన్హో౭ప్యకృతాత్మానో నైనం పశ్యన్మచేతసః || 


యత్నమును సల్పు యోగు లీ యాత్మ దేహ 
మందు వసియించు వానిగా నరయు చుందు; 
రకృత మతులైన మూఢులు యత్న మాచ 
రించు వారయ్యు నీతని నెజుంగ లేరు. 


పురుషోత్తమ ప్రాప్తియోగము 167 





శో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేz ఖిలమ్‌ | 
యచ్చ గన్టమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ది మామకమ్‌ || 


a అర్క గతమెన'వెలుగెద్ది యఖిల లోక 
మును బకాశింప( జేయునొ, వనజ వెరి 
జఃలను అందు నేయే ప్రకాశంబు గలదొ 
తెలియుమీ దాని నెల్ల నా తేజముగను. 12 


శో|| గామా విశ్వ చ భూతాని ధారయామ్యహ మోజసా | 
పుష్టామి చౌషధీస్సర్వా స్పోమో భూత్వా రసాత్మకః || 


గి. నేను భూమిం బవేశించి నిఖిల భూత 
ముల ధరించు చున్నాండ నా బలము వలన, 
మలి రనాత్మకు(డెన చందురుడ నగుచు 
బోషణము( జేతు నీ యెల్ల యోషధులను, 13 


శ్లో|| అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | 
బ్రాణాపానసమా యుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌ || 


గీ, పాండవోత్రమ! వెశ్వానరుండ నగుచు( 
బాణీకోటి శరీరంబు లాశ్రయించి 
ప్రాణము నపానమును గూడి నెను బక్వ 
మౌచరించు చుందు జతుర్విధాన్నములను, 14 


శో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తఃస్కృతి ర్హానమపోహనం చ| 
వేదెశ్చ సర్వెరహమేవ వేద్యో వేదాన్తకృద్వే దవిదెవ చాహమ్‌ || 


గీ| అఖిల భూత హృదయముల యందు నుందు; 
నావలన గల్గె జ్ఞాన, మజ్ఞానము, స్కృతి, 
వేదకర్తను నేన, నేవేద వేద్య, 
మేన వేదవిదుండ, మహేంద్రతనయ! a 


168 శ్రీమద్భగవర్గితామృతము 


శో|| 


ఆ.వె, 


శ్లో 


శో 


ఆ. వె. 


ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఎవ చ| 
క్షరస్సర్వాణి భూతాని కూటస్తో౭క్షర ఉచ్యతే || 


క్షరుండు నక్షరుండన6 బురుషు లిద్దజు లోక 

మందు గలరు వార్ద! యందు క్షరుండు 

వాలుచు సర్వభూతము లనంగం, గూటస్నం 

డనెడి పెరం దనతు:నక్షరుండు, 16 


ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః | 
యో లోకత్రయమావిశ్య బిభర్తవ్య్యయ ఈశ్వరః || 


అర్హునా! యన్యుండుత్తము(డైన పురుషు 
డరయా బరమాత్మ యంచును బజింగు, వాడె 
మూడు లోకంబులను జొచ్చి మోయు; నతండె 
యవ్యయుండెన యీశ్వరు6 డనంగ బడును. 


యస్మాత్‌క్షర మతీతో2హమక్షరా దపి చోత్తమః | 
ఆతో౭స్మి లోకే వేదే చ ప్రధితః పురుషోత్తమః || 


ఇ౦ద్రతనయ! క్షరున కే నతితుండనె 

యక్షరునకు శ్రెష్పం డగుటం జేసి 

జగములందు నెల్ల నిగమంబులను బురు 

షోత్తము6డను గీర్తి నొంది నాండ. 18 


యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్‌ | 
స సర్వవిదృజతి మాం సర్వభావేన భారత || 


ఎవడు మోహముడిగి యివ్విధి నను, బురు 

షోత్తమునిగం గనుచు నున్న వాండొ, 

సవ్యనాచి! యతండె సర్వజ్ఞుండై నాదు 

భజనం జేయు సర్వ భావములను. 19 


పురుషోత్తమప్రాపియోగము 169 

న 
తి గుహప్యాతమం శాస్త్ర మిదముక్తం మయా౭నఘ | 

ఎతద్బుడ్ద్వా బుద్ధిమాన్‌ స్యాత్భ తకృత్యశ్చ భారత || 


శ 
0% 


ఆ.వె. అర్జునా! పలికితి నతి రహస్యంబెన 
శాస్త్ర మేను దాని సరణి నెవడు 
బాగుగా నెటుంగు వాండె సుజ్ఞానియౌ 
యాతండె కృత కృత్యుండగు నిజంబు. 20 


ఇతి శ్రీ భగవద్గీతాసూవనిషత్సు (బ్రహ్మవిద్యాయాం 
యోగశాసస్తే శ్రీకృష్ణార్జున సంవాదే 
పురుషోత్తమ ప్రాప్తియో గోనామ 
పంచదశోz ధ్యాయః 


ఇది శ్రి రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్యాజసగో త్రాప 
స్తంబసూత్ర బాపట్ల వంశపవిత్ర వీరయామాత్య 
పుత్ర భక్త కవివిధియ హనువుంతనామధేయ 
ప్రణతంబై న శ్రీమదృగవధ్గీతామృతయోగ 
శాస్త్ర ంబను పద్యకావ్యంబున 
పురుషోత్తమ ప్రాప్తియో గమను 
పంచదశా ధ్యాయము. 
కర 


శో 


ఆ. వె. 


స్టో 


ఆ.వె, 


ఆ. వె. 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రిమద్భ గవద్గీతామృతము 
దెవాసు రసంపద్విఖభాగయో రమ 
షోడశా ధ్యాయము 
శ్రీభగవా నువాచ 


అభయం సత్త్వసంశుద్ధి ర్హ్హానయో గవ్యవస్థితిః | 
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌ || 


జ్ఞాన యోగ మందు గదలక యుండుట 
యిద్దచరిత! సత్వశుద్ది, మజీయు 

దానమును. దపరటు.- చదవరు: స్వాభ్యాయంబు 
య జమ భయవృత్తి, యార్జ్దవంబు. 


ఆహింసా సత్యమ క్రో ధస్తా గశ్శాన్సిరపైశునమ్‌ | 
దయా భూతేష్వలోలు ప్వం మార్దవం హ్రీరచాపలమ్‌ || 


సత్యపద, మహింస, శాంతి, యక్రోధంబు, 
త్యాగ, మఖీల భూత దయయుు, మార్ద 
వం, బలోలతయును, బార్డ! చపలత లౌ 
కుంట, కొండెము లనకుంట, లజ్ఞ, 


తేజః క్షమా ధృతిశ్ళాచమ దోహొ నాతిమానితా | 
భవన్తి సమ్సదం దైవిమభిజాతస్య భారత || 


తేజమును, క్షమంబు, ధృతియు, శౌచము, నభి 
మాన హీనతయును, మజీయు ద్రోహ 

బుద్ది లోక యుంట, భువి నివి దెవసం 

పదను జన్మ మొందు వాని కగును. 


శో 


ఆ, వె, 


స్టో 


ళో 


దివాసురసంపద్విభాగయో గము 


దమ్ఫో దర్చో౭ భిమానశ్చ (క్రోధః పారుష్యమేవ చ| 
అజ్ఞానం చాభిజాతస్య పార్ట సమ్పదమాసురీమ్‌ || 


అనఘ! డాంబికంబు నజ్ఞాన మభిమాన 
మధికదరు మాగ్రహంబు పరుస 

దన మనంగ నివియ దైెత్యసంపద జన్మ 
మందు మానవునకు. బ్రాప్త మగును. 


దైవీ సవ్వుద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా | 
మా శుచస్సమ్పదం దైవిమభిజాతో౭సి పాణ్దవ॥| 


చివ సంపద వలన బంధంబు దలంగు 
దెత్య సంపద వలన బంధంబు గలుంగు 
దైవ సంపద యందు నుదృవము నొంది 
తీవు గాన దుఃఖింపకుమి కిరీటి! 


ద్వౌ భూతసరౌ లోకే౭స్మిన్‌ దెవ ఆసుర ఎవ చ| 
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు | 


అర్జునా! దెవమని మణీ యాసురమని 

భూత సృష్టి ద్వివిధములం: బొలు6ంచు, నందు, 
దెవము వచింపం బడియె ఎస్తరముగ, నర 
నాసురంబు వచించెద నాలకింపు. 


ప్రవృత్తి ౦చ నివృతిం చ జనా న విదురాసురాః | 
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే || 


ఎజుగ రేమియును బవృత్తి నివృత్తియు 
నాసురస్వభావులైన జనము, 

అరయ లేవు శౌచ మాచారములు వారి 
యందు సత్య మనంగ నాస్తి పార్థ! 


17 


172 శ్రీమద్భగవర్గీతామృతము 


స్టో 


శో 


ఆ. వె. 


శ్లో|| 


స్టో 


అసత్య మ ప్రతిష్టం తే జగదాహూరనీశ్వరమ్‌ | 
అపరస్పర సమ్ఫూతం కిమన్యత్కామహైతుకమ్‌ || 


జగ మసత్వము నప్రతిషంబ నిశ 

మును బరస్సర సంజాతము, ఘన కాము 
హతుకంబంతకన్న వెజేమి లేద 

టంచు వాదింతు రవ్వార లార్య వినుత. 


ఎతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో౭ల్పబుద్దయః | 
ప్రభవంత్యు గ్రకర్మాణః క్షయాయ జగతోzహితాః || 


ఇట్టి జ్ఞాన మాశ్రయించి నష్టాత్ములు 
స్వల్ప బుద్దు అగుచు, సవ్యసాచి! 
భయద కర్మపరులుం బరమ విరోధులై 
భువి నశింప జేయం బుట్టు చుంద్రు. 


కామమా గ్రిత్య దుష్పూరం దమృమానమదాన్వితాః| 
మోహాధ్భవాత్వాఃస।ద్రాహాన్‌ ప్రవర్తనే జశుచి వ్రతాః || 


ఆశ్రయించి నింప నశక్యమైన కామ 

మును, ఐజయ! యసద్రాహములను గ్రహించి 
మోహమున; మాన మద దంభ పూర్ణులెన 
వారు వర్తింపుదు రశుచిత్రతనిరూ ఢి. 


చిన్తామపరిమేయాం చ ప్రలయానా ముపా శ్రితాః | 
కామోపభో గపరమా ఎతావదితినిశ్చి తాః || 


అపరిమేయము( బ్రళయాంతమైన చింత 
నాశ్రయించిన వారల స్వాంతములను 
బార్గ! కామోప భోగముల్‌ పరము లనుచు, 
నిద్దియె సాధ్యమని నిశ్చయించు చుంద్రు. 


11 


దివాసురసంపద్విభాగయో గము 173 





శ్లో|| ఆశాపాశశతై ర్చద్దాః కామ(క్రోధపరాయణాః | 
ఈహన్తే కామభో గార్భమన్యాయేనార్గసజ్బయాన్‌ || 


గీ. సవ్యనాచి! యాశాపాశ శతనిబద్దు 
లగుచు( గ్రోధ కామములె ముఖ్యములు గాంగ 
నరసి, కామ భోగార్థ మన్యాయమునను 
వార లర్ధ సంచయముల గోరు చుంద్రు. 12 


శో ఇదమద్య మయా లబ్దమిమం ప్రాప్ఫే మనో రథమ్‌ | 
ఇద మస్తీదమపి మే భవిష్యతి పునర్దనమ్‌ || 


ఆ.వె. “ఇపుడు పొంద బడియె నియ్యది నాచేత 
నమన రదరటు నెను ట్‌ దః 
గలను, నాకు నిద్ది గలదు, కలుగు నాకు 
నధనరిభులరూడ నిరకమదు” 13 


శ్లో అసౌ మయా హతళ్ళ త్రుర్హనిష్యే చాపరానపి | 
ఈశ్వరో2హమహం భోగీ సిద్దో2హం బలవాన్‌ సుఖీ || 


fy “చంప బడియె నా చేత నీ శత్రు, వితర 
శాత్రవుల నెల్ల నిక మిద సంహరింతు, 
నేన భోగిని నేనె పో యీశ్వరుండను, 
నిత సిద్దుడ బలశాలి న 14 


న్లో ఆఢ్యో౭భిజనవానస్మి కో౭న్యో౭స్తి సదృశో మయా | 
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోవాతాః || 


[|] “సత్కులో దృవుం డను ధనశాలి నగుదు 
నేన; నా సమాను౦ డన్వుః డెవడు గలడు 
యజ్ఞములు జేతు నిచ్చెద హర్షమేన 
గాంతు” నని మోహ మొంది యజ్ఞానమునను. 15 


174 శ్రీమద్భగవర్గీతామృతము 





శో|| అనేకచిత్తవి(భానా మోహజాలసమావృతాః | 
ప్రసకాః కామభోగేషు పతన్తి నరకే౭శుచె || 


గీ. అపరిమిత చిత్త విభ్రాంతు లగుచు మోహ 
మనెడి వలలో దగుల్కొని యనవరతము( 
గామ భోగ ప్రనక్తిని గలిగి కూలు 
చందు రశుచియౌ నరకంబు నందు విజయ! 16 


| ఆత్మ సంభావితాః స్తబ్బా ధనమానమదాన్వితాః | 
యజన్తే నానుజ్ణై స్తే దమ్బేనాzవిధిపూర్వకమ్‌ || 


ఆ.వె, స్తబ్దమతులు నాత్మ సంభావితులు ధన 
మాన ముద సమేతులైన వార 
లాచరించు చుందు రవిధి పూర్వక నామ 
యజ్ఞములను దాంభికార్థముగను.. 17 


శో అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంగ్రితాః| 
మామాత్మ పరదేహేషు ప్రద్విషనోz భ్యసూయకాః || 


ఆ.వె. బలము గామ దరృముల నహంకార క్రో 
ధముల గలిగి స్వీయ తనువు లందు 
నన్య తనువు లందు నలరారునను, ద్వేష 
బుద్ది గని యసూయ బొందు చుంద్రు. 18 


శో|| తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషు నరాధమాన్‌ | 
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు || 


ఆ.వె. అట్టి ద్వేష పరుల నశుభులః గ్రూరుల 
నానరాధముల నిరంతరంబు 
సవ్యసాచి ! నేను సంసారముల బుట్టు 
వొంద జేతు నసుర యోనులందు. 19 


దివాసురసంపద్వి భాగయో గము 175 





శో ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని | 
మామ ప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్య్యధమాం గతిమ్‌ || 


ఆ.వె. అసుర యోను లందు నావిధమున వారు 
జనన మంది జన్మ జన్మము నను 
మూఢులగుచు నన్ను బొంద నేరక గాంతు 
రంత కంటె నధమమైన గతిని. 20 


శో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః | 
కామః॥క్రో ధస్తథా లోభ స్తస్మా దేతత్రయం త్యజేత్‌ || 


ఆ.వె. కుంతితనయ! కామ కోప లోభంబు లీ 
యాత్మ నాశన కరమైన నరక 
మునకు మూడు ద్వారములగు6 గావున జ్ఞాని 
విని మూ6టి నిందు విడువ వలయు. 21 


శో| ఎతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారెస్తి భిర్నరః। 
ఆచరత్మాత్మన శ్రేయస్తతో యాతి పరాం గతిమ్‌ || 


ఆ.వె. వుణ్యచారితా! తమో ద్వారము లనంగ 
బరగు ఎని మూటి వదలు నతండె 
శ్రేయ మొసంగు దాని; జేయుచు నుండు న 
ద్దానం బొందు శ్రేష్టమైన గతిని. 22 


శో|| యశ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః | 
నస సిద్ధ్దిమవావ్నోతి న సుఖం న పరాం గతిమ్‌ || 


ఆ.వె. నవ్యసాచి! యెవడు శాస్త్ర నియమమును 
విడిచి తాయథేచ్చ నడచు. చుండు, 
నా నరుండు సిద్ది నందండు, సుఖమును 
బడయ లండు పరమపదముం.గనండు. 23 


176 శ్రిమద్భ గవద్గితామృతము 

జో తస్మాచ్చాస్త్రం ఫ్రమాణం తే కార్యాకా ర్యవ్యవస్థితౌ | 
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్టం కర్మ కర్తుమిహార్హసి || 
(Fy వా జారి అవి లౌ 


ఆ.వె. కాన గార్య్వమును నకార్యంబు( దెలియ శా 
స్త్రమె పమాణ మగును; శాస్త్ర బధిని 
బలుకం బడ్‌న కర్మం దెలిసి యవ్విధమున 
సలుపంః దగుదు వివు శక్రతనయ! 24 


ఇతి శ్రీ భగవర్గీతాసూ పనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా స్తై శికృష్ణార్ణున సంవాదే 
చెవాసురనంపద్విభాగయో గోనామ 
షోడశో2 ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోళత్రాప 
స్తంబసూ త్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్త కవీవిరియ హనునుంతనాము చెయి 
ప్రణీతంబైన శ్రీమద్భ గవద్గీతామృతయో గ 
శాస్త్ర ంబను పద్యకావ్యంబున 
దివాసురనంపద్విభాగయోగ మను 
షో డశా ధ్యాయము. 
శ్రీకృష్ణార్ప ణమస్తు. 


త — కారా. 


శో|| 


ఆ. వె. 


న, 


ఓమ్‌ శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమః 
శ్రిమద్భ గవద్గీతామృతము 


శ్రద్దాత్రయవిభాగయోగము 
సవ్రదశా ధ్యాయము 

అర్జున ఉవాచ 
వా శాస్త్ర విధిముత్సృజ్య యజన్తే శ్రద్దయాన్వితాః| 
తేషాం నిష్టాతు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః || 
అర్జును. డడుగు చున్నాడు. 
శాస్త్ర విధిని విడచి శ్రద్ద సంపూర్షువె 
యజనమును బొనర్చు సుజనులైన 
వారి నిష్ట యెద్ది వచియింపు కృష్ణ! స 
తంబొ, రాజసంబొ, తామసంబోొ. 
శ్రీ భగవా నువాచ 
(తివిధా భవతి శ్రద్దా దేహినాం సా స్వభావజా | 
సాత్త్వికీ రాజసీ చెవ తామసీ చేతి తాం శ్రుణు || 
శ్రీకృష్ణ భగవానుడు చెప్పు చున్నాడు. 
వ్రాణు లెల్లరకు స్వభావ సంజనితమై 
శ్రద్ద సాత్వికంబు, రాజసంబు 
తామసం౦ంబనంగ దనరు. (దివిధముల 
వాన్‌ మూటి. వినుము. రాండ వెలు! 
సత్స్వానురూపా సర్వస్య శ్రద్దా భవతి భారత | 
శ్రద్దామయోzయం పురుషో యో యద్రృద్దస్స ఎవ సః || 
ప్రాణి కోటికి శ్రద్ద సత్వాను రూప 
ముగ జనించుచు నుండు నిపురుషు(డగు, మ 
హేందతనయ! శ్రదామయుండెవ్వః డెట్టి 
శద్దం గల వాండొ వాండట్టి శ్రద్ధం బొందు. 


178 శ్రీమద్భగవర్గీతామృతము 





శో 


శో|| 


ఆ. వె. 


ఆ. వె. 


యజన్తే సాత్వికా దేవాన్‌ యక్షరక్షాంసి రాజసాః| 
పేతాన్‌ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః॥| 


దేవతలను బూజింత్రు సాత్వికులు, యక్ష 

రాక్షసులను బూజింతురు రాజసులు, ధ 

రిత్రిం దామస జనములు ప్రేతములకు 

భూత గణములకును సలుపుదురు పూజ. 4 


అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః| 
దమ్బాహజ్యారసంయుక్తాః కామరాగబలాన్వితాః || 


దళితశత్రులోక! దంభ మహంకృతి 

గలిగి కామ రాగ బలము లొనరు 

జనము లవ్వ రిచట శాస్త్ర విరుద్దంబు 

లన ఘోర తపము లాచరింత్రు ద్‌ 


కరయన్ల్త శృరీరస్టం భూత(గామమచేతసః | 
మాం చెవాన్తశృ్శరిరస్టం తాన్‌ విద్ద్యాసురనిశ్చయాన్‌ || 


అర్జునా! దేహ సంస్థంబులైన భూత 

వరములను మజ్‌యు దదంతరతుండ 

నైన నన్ను సృక్కించు వారసుర నిశ్చ 

యలబటుగ అవివేక బిహిను అనుచు గనుమి. 6 


ఆహార స్ట్వప సర్వస్య (త్రివిధో భవతి ప్రియః | 
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు || 


అభఖుల భూతములకు నాహారమును సెత 

మనఘి! త్రివిధముల బ్రియంబు సుమ్మి 

అటుల వరలు తపము యజంబు దానంబు 

విను, వచింతు వాని భేదములను. 7 


|| 


9) 


శ్రద్ధాత్రయవిభాగయో గము 


ఆయుస్సత్త్వబలారోగ్య సుఖ ప్రీతివివర్దనాః। 
రస్యాః స్పిగ్జాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్విక ప్రియాః || 


ఆయువును బలంబు నారోగ్యమును సుఖ 
ప్రతి సత్వములను బెంచు నవియు 

నిగ్గ రస్య హృద్య స్టిరములౌ నాహార 
ములు కిరిటి! సాత్వికులకుం బియము. 


కట్వామ లవణాత్యుష్ట తీక్షరూక్షవిదాహినః| 
వ 
ఆహారా రాజసస్యష్పా దుఃఖశోకామయ ప్రదాః॥ 


మిగుల బులుపును లవణంబు, మిగుల వెడి 
కటువు, తీక్ల, రూక్ష విదాహకరము లగుచు 
వ్యసనమును శోకమును వ్యాధు లొసంగునవియ 
జగతి నాహారములు, రాజస పియములు. 


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్‌ | 
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియమ్‌ || 


వండి జామైనవియు, రసవర్డితములు, 

చెడ్డ వాసన గలవి, యుచ్చిష్టమైన 

యవి, యపక్యంబులును, నమేధ్యములు, మతీయు( 
జలిది యాహారములు, తామస ప్రియములు. 


అఫలకాంక్షి ిర్యజ్లా విధిద్భష్టో య ఇజ్యతే | 
యష్టవ్యమేవే తి మనస్పమాధాయ స సాత్త్వికః]! 


ఫలము నందు గాంక్ష వదలి శాస్రము వచి 
యించు నటుల యజ్ఞమెది దృఢాత్మం 
కేయందగిన దనుచుం జేయంగం బడునడి 
సాత్వికమన గనుమి సవ్వనాచి! 


179 


10 


11 


180 శ్రీమద్భగవర్గీతామృతము 
పనన మనను ర క కారా rT Ce 
శ్లో| అభిసన్హాయ తు ఫలం దమ్ఫార్థమపి చైవ యత్‌ 

ఇజ్యతే భరత శ్రేష్ట తం యజ్ఞం విద్ది రాజసమ్‌ || 


ఆ.వె. అర్హునా! ఫలంబు నాశించి దభంబు 
కొజికు మీ ప్రతిష్ట. గోరి జగతి 
నాచరింపం బడెడు యజంబు రాజస 
యజ్ఞమని తలంపు మాత్మ యందు. 12 


శో|| విధిహినమసృష్టాన్నం మన్రహనమదక్షి ణమ్‌ | 
శద్దావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే || 


గీ. అనఘ! శాస్త్ర విరుద్దమై యన్నదాన 
హీనమై మజీ మంత్ర రహితము నగుచు 
దనరి దక్షిణ లేక శ్రద్దా విహీన 
మైన యజ్ఞంబు తామసమని వచింత్రు. 13 


శో|| దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్టవమ్‌ | 
(బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || 


గీ. దెవతలను గురువుల భూదేవతలను 
బ్రాజ్ఞాలను బూజ సెయుట బ్రహ్మచర్య 
మార్థవము శౌచము నహింస యనంగనివియ 
పలుక బడును శారీర తపంబు అనంగ. 14 


న్లో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం౦ చ యత్‌ | 
స్వాధ్యాయా భ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే || 


ఆ.వె. ఇతరులకును దుఃఖ మియని వాక్యంబు 
మదికి; బ్రియమునైన మాట, సత్య 
మాడుటయును వేద మభ్యసించుటయు వా 
జృయమునగు తపంబనంగ బడును. 15 


శో|| 


శో 


ఆ. వె. 


న్లో 


శో|| 


శ్రద్ధాత్రయవిభాగయోగము 181 


మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవిని గ్రహః | 
భావసంశుద్ధిరి త్యేతత్తపో మానసముచ్యతే || 


మనమునకు నిర్మలతయు సౌమ్యత్య, మర్షు 

నా! మనో నిగ్రహంబు, మౌనంబు మజీయు 

భావ సంశుద్ది యనంగను బరగు నివయ 

పలుక బడును మానసిక తపంబు అనుచు. 16 


శ్రద్దయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః| 
అఫలాకాంక్షి భిర్యుక్తె స్పాత్త్వికం పరిచక్షతే || 


ఫలము నందు. గాంక్ష వదలి యుత్కష్టమౌ 

శ్రద్ద గలిగి యోగి జనుల వలన 

నవని సలుపం బడెడు త్రివిధ తపంబుల 

సాత్వికంబు లన6ంగ6 జను. గిరిటి! 17 


సత్కారమానపూజార్థం తపో దమ్చేన చైవ యత్‌। 
(క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల మ[ధువమ్‌ || 


ఆత్మ సత్కార మాన పూజార్థ మెట్టి 

తపము చేయంగ బడుచుండు దంభమున, (థు 

వంబు గాక చలనమౌ తపంబు రాజ 

సం బనుచు( జెప్ప బడియె నీ శాస్త్ర మందు. 18 


మూఢ గ్రాహేణాత్మనో యత్సీడయా (క్రియతే తపః | 
పరస్యోత్సాదనార్థం వా తతామసముదాహృతమ్‌ || 


పాండవోత్తమ! మూర్జప్తం బట్టు బూని 

దనకు దుఃఖంబు గలుగు చుండినను జేయ; 

బడెడు నద్దియు, నన్యవిధ్వంసమునకు6 

జేయు తపము తామసమని చెప్పం బడును. 19 


182 శ్రీమదృ్భగవద్గీతామృతము 





నో దాతవ్యమితి యద్దానం దీయతేzనుపకారిణ | 
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం సృతమ్‌ || 


ఆ వె. ఈయందగిన దనుచునె దానమును. దెశ 
కాల పాత్ర మెటీ(గి మేలు దిరిగి 
చేయ లేని వాని కీయు నా దానంబు 
పర్ణ! నాత్వికమని పలుక బడును. 20 


శో యత్తు ప్రత్యుపకారార్లం ఫలముద్దిశ్య వా పునః] 
దీయతే చ పరిక్షిష్టం తద్దానం రాజసం స్కృతమ్‌ || 


ఆ.వె. ఫలము గోరి యైన బ్రత్యుపకారార్థ 
మైన గ్లిష్టముగను దాన మెద్ది 
ఫల్లునా! యొసంగం బడుచుండు నట్టి దా 
నంబునండ్రు రాజసంబటంచు. 21 


శ్లో అదేశకాలే యద్దానమపా త్రేభ్యశ్చ దీయతే | 
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ || 


గీ. సవ్యసాచి! యేదాన మసత్క్సతంబొ 
యెట్టి దాన మవజ్ఞాతమెద్ది దేశ 
కాల పాత్రోచితంబును గాక యుండు 
నట్టి దానము తామస మనగ బడును. 22 


శ్లో ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః | 
బాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా || 


గీ. సరవినోమ్మని తత్తని సత్తటంచు 
నిటుల మూండు విధంబుల నెస్యగు చుండు 
బ్రహ్మ నిర్దేశములు వాని వలన మున్ను 
విప్రవేదాధ్వరములు గల్సింపం బడియె. 23 


శ్రద్దాత్రయవిభాగయోగము 183 





తస్మాదోమిత్యుదాహృత్య యజ్జ్ఞదానతపఃక్రియాః | 
ప్రవర్తన్త విధానో కాస్సతతం (బ్రహ్మవాదినామ్‌ || 


ఆ.వె. కాన బ్రహ్మ వాదులైన మహాత్ములు 
వేద విధులు పలుకు వివిధ యజ్ఞ 
దానములను మజీయు6 దపముల “టో మ్మన 
తొలుత నుచ్చరించి సలుపు చుంద్రు. 24 


శ్లో!  తదిత్యనభిసన్హాయ ఫలం యజ్ఞ తపః క్రియాః । 
దానక్రియాశ్చవివిధాః క్రియన్తే మోక్షకాంక్షి భిః || 


గ్‌. ఫలము నందలి కాంక్షను వదలి “తత్త 
టంచు మోక్షంబు లోన. గాంక్షించు వార 
అవని వివిధ దానంబుల యజముల6 ద 
పంబులను జేయు చుందురు భరతవర్వ! 25 


శో|| సద్భావే సాధుభావే చ సదిత్యేత త్ర యు జ్యతే | 
ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్ధ యుజ్యతే || 


ఆ.వె. సాధు భావ మందు సద్బావ మందున 
సంప్రయుక్త మగును “సత” పదంబు 
దాన “సతో' పదంబు దగు బియోగింప బ్ర 
శస్త కర్మ లందు సవ్యసాచి! 26 


ణో యజ్జే తపసి ద్రాపే చ స్టితిస్సదితి చోచ్యతే | 
కర్మచెవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే | 


ఆ.వె. యజ్ఞమందు( దపము నందు దానము నందు 
స్థితిని సత్తటంచు జెప్పు చుంద్రు; 
కవ్వడీ! తదర్ధ కర్మంబు సహితము 
సత్తనంగం బడును జగతి యందు. 27 


184 _ శ్రీమద్భగవర్గీతామృతము 





శో ఆశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌ | 
అసదిత్యుచ్యతే పార్ట్దన చ తత్రేత్యనో ఇహ || 


గీ. _ శ్యేతవాహన! యశ్రద్దం జేయ బడిన 
దాన హోమము లయినను దప మదెనం 
బలుక బడును *“అసత్తోని వాని వలన 
లేదిహపరముల ఫలంబు లేశమైన. 28 


ఇతి శ్రీ భగవధ్గీతాసూపనిషత్సు (బహ్మవిద్యాయాం 
యోగశా స్తే శ్రీకృష్ణార్ణున సంవాదే 
శ్రద్దాత్రయవిభాగయో గోనామ 
సప్తదశో౭ ధ్యాయః 


ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగోత్రాప 
స్తంబసూ త్ర బాపట్ల వంశపవి త్ర విరయామాత్య 
పుత్ర భక్త కవివిధియ హనుమంతనామధేయ 
ప్రణితంబై న శ్రీమద్భ గవద్గీతామృతయో గ 
శాస్త్రంబను పద్యకావ్యంబున 
శ్రద్దాత్రయవిభాగయో గమను 
సప్తదశా ధ్యాయము. 
శ్రీకృష్ణార్పణమస్తు. 


టన. 


ఓమ్‌ శ్రీకృష్ణ పర(బహ్మణేనమః 


శ్రిమదృ్భృగవద్గీతామృతము 
మోక్షసన్నాసయోగము 
అహ్లాదశా ధ్యాయము 
అర్జున ఉవాచ 


సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్‌ | 
త్యాగస్య చ హృషకేశ పృ థక్కేశినిషూ దన || 
అర్జ్హునుండడుగు చున్నాడు. 

త్వాగతత్త మెద్ది యగునొ, సన్యాస త 
త్ర్యంబదేతెజంగొ, వాస్తవముగ 

వినగ వలతు నిపుడు వేత్వజుం బలుకుమి 

వాని తత్తములను వాసుదేవ! 

శ్రీ భగవా నువాచ. 

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః | 
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్వాగం విచక్షణాః॥| 
శ్రీకృష్ణ భగవానుీండు చెప్పు చున్నాడు. 

రాము కర్మముల్‌ విడుచుట కవులు కొంద 
ఆాడుచుందురు నుమ్మి “సన్యాస” చునుచు; 
అఖిల కర్మ ఫల త్యాగమైన స్థితిని 

బండితులు “త్యాగి” మను పెర బలుకు చుండ్రు. 
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః | 
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే || 
కొందజు బుధులు దోషంబు( గూర్పు కర్మ 
అన్ని విడువ6ంగా దగినవి యని వచింత్రు; 
అంద్రు మజియుం గొందజు తవో యజ్ఞ దాన 
ముఖ్య కర్మలు విడువంగాయ బోలవనుచు. 


186 శ్రీమద్భగవర్గీతామృతము 





శో నిశ్చయం శ్రుణు మే తత్ర త్యాగి భరతసత్తమ | 
త్యాగో వొ పురుషవ్యాఘ్ర త్రివిధ స్పంప్రకిర్తితః || 


ఆ.వె. నిత్యవిజయశీల! యీ త్యాగ విషయంబు 
నందు నాదు నిశ్చయంబు గనుమి; 
తెలుప బడియె మూండు తెజంగులం ద్యాగంబు 
సత్త రాజస తమసంబు అనంగ. 4 


శ్లో యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ | 
యజ్ఞో దానం తప్పూవ పావనాని మనీషిణామ్‌ || 


గీ యజ్ఞ దాన తపో రూపమైన కర్మ 
లుడు(గగా రాదు చేయుచు నుండవలయు 
యజ్ఞ దాన తపః కర్మ అనభఘచరిత! 
పావనుల( జేయు చుండును బండితు లను. ర్‌ 


శ్లో ఎతాన్యపి తు కర్మాణి సంబ్గం త్యక్త్వా ఫలాని చ| 
కర్తవ్యానీతి మే పార్ల నిశ్చితం మతముత్తమమ్‌ | 


ఆ.వె. ఇట్టి త్రివిధ కర్మ లేనియుం దత్కర్మ 
ఫలము లందు సక్తి వదలి చెయ. 
దగును; ఇదియ నిశ్చితంబు నుత్తమమైన 
నా తలంపు దేవనాధతనయ! 6 


శో|| నియతస్య తు సన్వ్యాసః కర్మణో నోపపద్యతే | 
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః || 


ఆ.వె. మాననీయ! నియతమైన కర్మంబుల 
విడిచి వేయుటకును వీలు లేదు; 
వైరా బుద్ది గర్మమును ద్యజియించుట 
తామసాత్మకమగు త్యాగ మగును. 7 


మోక్షసన్వాసయోగము 187 


న దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్షేశభయాత్త్య బేత్‌ | 
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌ || 


గీ.  కవ్వడీ! యెవ్వండు శరీర కష్ట భీతి 
గర్మమెది విడచు దుఃఖకర మటంచు, 
నతడు రాజసత్యాగము నాచరించు; 
దానం ద్యాగ ఫలంబును గాన లేడు. 9 


శ్లో|| కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియళతే౭ర్డున | 
సంబం త్యక్వా ఫలం చైవ స త్యాగస్పాత్త్వికో మతః || 


(౮ 
౬ 


కమచరిత! నియత కర్మమందాసక్త్‌ 

ఫలము నందు. గాంక్ష వదలి “యిద్ది 

చేయదగిన దనుచులి జేయంగం బడెనేని 

నదియె నాత్వికమగు త్యాగ మగును. 10 


న్లో న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జ్ఞతే | 
త్యాగీ సత్త్వసమావిష్ణో మెథావి ఛిన్నసంశయః || 


గీ. త్యాగియును, సాత్విక గుణ సమా వృతుండు 
నైన మేధావి గత సంశయాత్ము6 డగుట, 
నశుభ మొసంగు కర్మల ద్వేష మందం బోడు 
గాంచండాసక్తి శుభమిడు కర్మలందు. 1 


నో న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః | 
యస్తు కర్యఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే |] 


ఆ.వె. అనఘ! దేహధారి యగు మానవున కెల్ల 
రర్మములను వదలంగాదు గాన 
గర్మ ఫలము నందు. గాంక్షను విడనాడు 
వాండు త్యాగి యనుచు బలుకు బడును. 11 


188  శ్రీమద్భగవర్గీతామృతము 


శో! 


శో 


ఆ.వె. 


ఆ.వె, 


నొ 


అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్‌ | 
భవత్యత్యాగినాం (పైత్య న తు సన్వాసినాం క్వచిత్‌ || 


చను ననిష్టంబు, నిష్ట మిశ్రంబు లన(గ 
కర్మల ఫలంబు మూ(డు మార్గముల; కలుగు 
నద్ది త్యాగహీనునకు జన్మాంతరంబు 

నందు; సన్యాసులకు గల్ల దెందు నేని. 


పంచెతాని మహాబాహో కారణాని నిబోధ మే | 
సాంఖ్య కృతాన్తే ప్రోకాని సిద్దయే సర్వకర్మణామ్‌ || 


సకల కర్మ సిద్ది సమకూర సిద్దాంత 
ముందు సాంఖ్యశాస్త్ర మందు, శ్వేత 
వాహ! పలుక బడిన వాని కారణముల 
ఎదు బలుకు వాండ నాలకింపు. 


అధిష్టానం తథా కరా కరణం చ పృథగ్విధమ్‌ | 
వివిధాశ్చ పృథ కృష్టా దైవం చైవాత్ర పజ్బమమ్‌ || 


దివిజలోకవంద్య! దేహంబు, గర్తయు, 
వివిధ కరణములును, వివిధ చేష్ట 
అనెడ్‌ నాల్లు, నందు నైదవదెన దె 
వంబు బంచ కారణంబు లగును. 


శరీరవాజ్మనో భిర్యత్కర్మ ప్రారభతే నరః | 
న్యాయ్యం వా విపరీతం వా పంచెతే తస్య హేతవః || 


మానవుడు, శరీరము, వాక్కు మనము ననెడి 
వానిచే గర్మమును న్యాయమెని, లేక 


పార్ట! యన్యాయమేని నుప క్రమింపః 


గడంగు నద్దాని కవియైదు గారణములు. 


12 


13 


14 


మోక్షసన్వాసయోగము 189 


I I II 


శో|| త(తై వం సతి కర్తారమాత్మానం కేవలం తు యః | 
పశ్యత్యకృత బుద్దిత్వాన్న స పశ్యతి దుర్మతిః || 


ఆ.వె. అది యటుండ(, గర్మమందు నే మనుజుండు 
తానె కర్త ననెడి తలపు గనునా, 
యకృత బుద్ది, కుమతి, యౌనతం డాత్మత 
తంబు నెజు6గ లేడు పాండవేయ! 16 


శో|| యస్య నాహంకృతో భావో బుద్దిర్యస్య న లిష్యతే | 
హత్వా౭పి స ఇమాన్‌లోకాన్న హన్తి న నిబధ్యతే || 


గీ. ఎట్టి వాని కహంకృతి హృదిని లేదొ, 
యేనరుని బుద్ది సంగ విహీన మగున్‌, 
వాడు సంహరించిన నిట్టి ప్రాణికోటి, 
జంపని యతండె, దాన బంధింప బడడు. 17 


శో జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా | 
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః || 


గి. జ్ఞానమును జ్ఞేయమును బరిజ్ఞాన మనంగ 
గర్మ విధులు త్రివిధములు గలిగి యుండు; 
కరణమని, కర్మమనియును, గర్త యనగ 
జనును ముత్తెజగులం గర్మ సంగ్రవాంబు. 18 


శ్లో! జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః। 
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్చణు తాన్యపి || 


ఆ.వె. సాంఖ్య శాస్త్రమందు జ్ఞానంబు6 గర్మంబు( 
గర్హ యనంగ ద్రివిధ గతుల విజయ! 
పలుక బడియె గుణ విభాగంబునంజేసి 
విను యథావిధిగను ఎని నిపుడు 19 


190 శ్రీమద్భగవర్గీతామృతము 





శో|| సర్వభూతేషు యేనెకం భావమవ్యయమీక్షలే | 
అవిభక్తం విభక్తేషు తజ్బ్హానం విద్ది సాత్త్వికమ్‌ || 


గీ. జ్ఞానమెద్దాని చెత భిన్నంబు లైన 
ప్రాణులందెల్ల నవిభక్తమగుచు, నవ్వ 
యంబు, నేకంబునెన భావరబుం గనున్‌, 
యట్టి జ్ఞానము సాత్విక మనంగ బడును. 20 


శ్లో పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్‌ పృథగ్విధాన్‌ | 
వెత్తి సర్వేషు భూతేషు తజ్ఞ్హానం విద్ధి రాజసమ్‌ || 


ఆ. వె. పెక్కు విధములైన పెక్కు భావంబుల, 
జ్ఞాన మెట్టదాన సకల వ్రాణు 
అందు! బలు విధముల నరయంగం జాలు, నా 
జ్ఞాన, మనమ! రాజసముగం గనుమి. 21 


హో యత్తు కృత్న్మవదేకస్మిన్కార్యే సక మహైతుకమ్‌ | 
అతత్త్వార్ధవదల్పం చ తతామసముదాహృతమ్‌ || 


గీ. జ్ఞానమెది యేక కార్య సక్తంబు6 గాంగ 
నెల్లెడల నున్నదని యెంచి; హేతు హీన 
మగుయు( దత్వార్ద శూన్యమై, స్వల్పమైన, 
దాని బండితుల్‌ తామస జ్ఞాన మండు. 22 


శో! నియతం సబ్గరహితమరాగద్వేషతః కృతమ్‌ | 
అఫల్రేప్పునా కర్మ యత్తత్సాత్త్వి కముచ్యతే || 


ఆ.వె. నియత కర్మమెది విజయ! సంగమము ఫలా 
పేక్ష సర్వముడిగి ద్వేష రాగ 
వర్ణిత మయి సలుప6ం బడున్‌ొ, యద్దానిని 
సాత్వికమని యండ్రు శాస్త్రవిదులు. 23 


చ చా అదును తా 





న్‌ 


శో 


ఆ.వె, 


శో|| 


మోక్షసనా 


యత్తు కామేప్పునా కర్మ సాహంకారేణ వా పునః | 
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్‌ | 


కర్మ మెద్దాని, ఫలకాంక్షం గలుగు వాండొ, 

లొని యడల సాహలకార మాననుండ్‌ొ, 

బహు ప్రయాసంబుతో: జేయు బాండవేయ! 
దాని రాజసంబని యండ్రు తత్తవిదులు. 


అనుబన్టం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్‌ | 
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే || 
కయము హింస పొరుషంబను బంధము 

ననెడి విని సాంతమందు( గనక, 

యవని గర్మమొండు నజ్ఞానమున; జేయ; 
దామసాత్మికమని దాని నండ్రు. 
ముక్తసజ్ఞో2నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః | 
సిద్ధ్యసిద్యార్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే || 


అనఘ! ముక్తసంగుండు, విగతాభిమాని 

ధెర్య ముత్సాహమును గల్లీ తనరు వాండు 
సిద్యసిద్ధులః గలతను జెంద కుండు 

నతడు సాత్వికుండగు కర్త యనగ బడును. 


రాగీ కర్మఫల ప్రేప్పుర్లుబ్లో హింసాత్మకోzశుచిః | 
హర్షశో కాన్వితః కర్తా రాజసః పరికిర్తితః || 


వార్ల! యనురాగియును, గర్మ ఫలము. గోరు 
నతండు, లుబ్బుండు మటీయు హింనాత్మకుండు, 
నశుచి యగు వాడు, హర్షశోకాన్వితుండు 

నెన కర్త రాజసకర్త యవన6గ బడును. 


191 


24 


25 


26 


27 


192 శ్రీమద్భగవర్గీతామృతము 





శో|| అయుక్తః ప్రాకృతః స్తబ్బశ్ళలో నెషృతికోz లసః | 
విషాదీ దీర్రసూ(త్రీ చ కరా తామస ఉచ్యతే || 


గీ. _ ప్రాకృతుండు నయుక్తుండు పరమ శఠుండు 
పాండవా! నైకృతికుం డలసుండు, దీర్హ 
సూత్రియును, జడప్రాయుండు శోకపరుండు 
నెన కర్త తామస కర్త యనంగంబడును. 28 


శ్లో బుద్దేర్భేదం ధృత్తేశ్చెవ గుణత స్త్రివిధం శృణు | 
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్యేన ధనజ్ఞుయ || 


ఆ.వె. విజయ! సాంతముగను వెత్యోటు(గా బల్కం 
బడు గుణముల బట్టి పరగుచున్న 
బుద్ది ధృతిని. గల్లు మూడు వధంబులా 
భదముల వచింతు వినుమి.వాని: 29 


శ్లో|| ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయా భయే | 
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిస్సా పార్థ! సాత్త్వికీ | 


ఆ.వె. ఎట్టిబుద్ది, కల ప్రవృత్తి, నివృత్తి కృ 
త్య౦బకృత్యముల భయాభయముల 
బంధమోక్షములను బాగుగా నెటు(గునో 
సవ్యసాచి! యదియె సత్త బుద్ది. 30 


శ్లో యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ। 
అయ థావత్ర జానాతి బుద్దిస్సా పార్ట! రాజసీ || 


ఆ.వె. బుద్ది యెద్ది ధర్మమును నధర్మంబును 
గార్యమును మజీయు నకార్వమును య 
థార్డ రీతింగాని యట్టులః దెలియు, నా 
బుద్ది రాజసమగు( బుణ్యశీల! 31 


షువేయుటలయాడు. ఎ డాటా 


నొ! 


ఆ. చె. 


శో|| 


శో|| 


ఆ. వె. 


శో|| 


మోక్షసన్నాసయోగము 193 


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా౭22వృతా | 
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్దిస్సా పార్ధ! తామసీ || 


బుద్ది యెద్ద ధర్మముగ నధర్మంబు( బ 

దార్జముల సమస్తమటు విరుట్ద 

ముగను గనునొ తమసమునం గప్పంబడి, యది 

తామసమగు బుద్ది, ధన్యచరిత! 32 


ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేన్దియ క్రియాః] 
యోగేనావ్యభిచారిణ్యా ధృతిస్సా పార్ట సాత్త్విః || 


యోగ సంసిద్ది యందు విచ్యుతము గాని 

యెట్టి ధృతిచే మనంబు( బాణేంద్రియ క్రి 

యలను నిలువంగ బెట్టునో యట్టి ధృతిని 

సాతికంబన( జెల్లును సవ్యసాచి! 33 


యయా తు ధర్మకామార్థాన్‌ ధృత్యా ధారయళేzరున | 
ప్రసజ్లోన ఫలాకాంక్షీ ధృతిస్సా పార్ధ రాజసీ || 


ఎట్టి ధృతి వహించి యింద్రతనూజ! ధ 

ర్మార్హ కామముల సమాచరించు 

ఫలమునం దపేక్ష గలిగి సంసక్తిచే, 

నద్ది రాజస ధృతి యనంగ బడును. 34 


యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ| 
న విముజ్బుతి దుర్మెధా ధృతిస్సా పార్థ! తామస్‌ || 


పాౌర్ణ! యెట్టి ధృతిని, స్వష్నంబు మ్‌ విషా 

దంబు శోకమును భయంబు మదము 

విడువ జాలకుండు. జెడు బుద్దిగల నరు౦ 

డదియ తామస ధృతి యనంగ నగును. 35 


194 శ్రీమదృ్భగవర్గితామృతము 


వో] 


ఆ.వె. 


శో 


ఆ.వె. 


శో|| 


ఆ.వె. 


సుఖం త్విదానీం (త్రివిథం శృణు మే భరతర్షభ | 
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్చతి || 


దుఃఖ మెట్టి దాన దొలుంగు, నానంద టు 
యభ్యసనము వలన అభ్య షల భం మ 
అర్జునా! కైఐిధమునెన సుఖంబు వ 
చింపు వాండ నాలకింపు మిపుడు. 


యత్తదగగ్రే విషమివ పరిణామే౭మృతోపమమ్‌ | 
తత్సుఖం సాత్త్వికం ప్రోకమాత్మబుద్ది పసాదజమ్‌ || 


తొలుదొలుత విషంబు వలె నుండి యెయ్యది 
తుదకు నమృతమునకు దుల్య మగునా, 
పుణ్య! యట్టి యాత్మ బుద్ది ప్రసాద సం 
జనితమౌ సుఖంబు సాత్వికంబు. 


విషయే న్లియసంయో గా ద్యత్తద (గః మృతోపమమ్‌ | 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్‌ || 


ఎట్టి సౌఖ్యము విషయేంద్రియ సంయోగ 
మునను మొదట సమృతమునకుం దుల్య 
మె విషంబు పగిది నంతంబునం దోచు 
నద్ది రాజస సుఖ మనగ బడును. 


యదగ్రే చానుబన్దే చ సుఖం మోహనమాత్మనః | 
నిద్రాలస్య ప్రమాదోత్చం తత్తామసముదాహృతమ్‌ || 


ఆది నంత్య మందు నాత్మకు మోహంబు 
నేది కలుగ జేయు, నింద్రజా! ప్ర 
మాదమునను నిద్ర మత్‌ యలసతు గూర్చు 
నదియె తామస సుఖ మనంగ జెల్తు. 


36 


37 


368 


39 





శో|| 


ఆ. వె. 


S| 


ఆ.వె. 


శ్లో 


_ ఆ.వె. 


శ్‌ 


ఆ. వె. 


మోక్షసన్వాసయోగము 195 


న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః। 
సత్త్వం ప్రకృతిజై ర్ముక్తం యదేభిస్స్యాత్రిభిర్లు ణః || 


సవ్యసాచి! ప్రకృతి జనితమై యీగుణ 

త్రయము విడుచు జీవి ధారుణీ త 

అంటు 'నంరదునేన్‌ దవరటు' నర 6 నియ! 

దివిజు లందు గాని యెవడు లేడు. 40 


(బాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తపః। 
కర్మాణి ప్రవిభకాని స్వభావ ప్రభ వెర్గుణి! |] 


(బాహ్మణులకు రాజ వెశ్య శూద్రులకును 

బార! కర్మములు స్వభావ సంభ 

వంబులై వెలయు గుణంబులచే విభ 

జబింప బడియె వాన జెప్పు వాండ. 41 


శమోదమస్తపశాచం క్షాన్సిరార్జవమేవ చ| 
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం (బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌ |] 


శమము దమము తపము శౌచ విజ్ఞానముల్‌ 

జ్ఞాన మార్దవంబు క్షమయు, మతి, సు 

రాధినాధతనయ! యాస్తిక్యము స్వభావ 

జనిత కర్మములగు క్షాసురులకు. 42 


శౌర్యం తేజో ధృతిర్జాక్ష్యం యుద్ద చాప్యపలాయనమ్‌ | 
దానమీశ్వరభావశ్చ క్షాత్రంకర్మ స్వభావజమ్‌ || 


శౌర్య తేజములును ధైర్యంబు, దక్షత, 

యుద్దమందు మఖజలకుంట, యీబ, 

యీశ్వరత్వ మనంగ నిఐ ఫల్నున! స్వభావ 

జనిత కర్మములగు క్షత్రియులకు. 43 


196 శ్రీమద్భగవద్గీతామృతము 


శో 


శో|| 


ఆ, ఎ. 


శో 


ఆ. వె. 


శో|| 


ఆ.వె. 


కృషిగో రక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్‌ | 
పరిచర్యాత్మకం కర్మ శూ(ద్రస్యాపి స్వభావజమ్‌ || 


వర్తకము, కృషి, గోరక్ష, వెశ్యులకు, స్వ 

భావ జనిత కర్మములగు( బాండవెయ! 
ఎలమి( బరిచర్యం జేయుటయే స్వభావ 
జన్య కర్మం బగును, బాద సంభవులకు. 


స్వేస్వే కర్మణ్యభిరతస్పంసిద్దిం లభతే నరః | 
స్వకర్మనిరతస్సి ద్దిం యథా విన్షతి తచ్చృణు || 


కవ్వడీ? తమ తమ కర్మలందా శక్తి 
నొందు నరులు సిద్ది బొందు చుంద్రు 
స్వీయ కర్మ నిరతు(డై యెట్లు సంసిద్ధి( 
బడయునో నరుండు పార్ష! వినుము. 


యతః ప్రవృత్తిర్ఫ్భూతానాం యేన సర్వమిదం తతమ్‌ | 
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్దిం వినతి మానవః || 


ఎల్ల భూతములను నెవ్వాండు సృజియించు 
నెవని చేత నిద్ది యెల్ల నిండు 

వాని మౌనివాల్‌ స్వస్వకర్మంబులం 

బూజ సలిపి సిద్ది బొందు చుండ్రు. 


శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుప్టితాత్‌ | 
స్వభావనియతం కర్మకుర్వన్నాప్నోతి కిల్పిషమ్‌ || 


ధర, స్వనుష్షత పరధర్మంబు కంటెను 
విగుణమైన మేలు స్వీయధర్మ 

మటు స్వభావ నియతమైన కర్మము జేయు 
వాడు కీల్సిషంబు( బడయం డెపుడు. 


44 


45 


46 


47 


మోక్షసన్నాసయోగము 197 


శో సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్‌ | 
సర్వారమా హి దోషణ ధూమేనాగ్నిరివావృతాః || 
గి. అర్జునా ! దోష యుక్తములౌనుగాక 
సహజ కర్మముల్‌ విడువ6గా జనదు, సకల 


కర్మములు దోషముల చేత గప్పుం బడియె 
వహ్ని ధూమం౦ంబుచేం గప్ప బడిన యటుల. 48 


శో|| అసక్తబుద్ది స్సర్వ [త్ర జితాత్మా విగతస్పృహః | 
నెష్కర్మ్యసిద్దిం పరమాం సన్నాసేనాధి గచ్చతి || 


గీ, ద నిళుతదును నరగచములన బుద్ధి 
నొంది, విజితాత్ము(డె నిస్సృహుండునెన 
జ్ఞాని, సన్యాసమునను నెష్కర్మం(సిద్ది 
బొందు చున్నాడు పాండుభూభుజ తనూజ! 49 


శ్లో| సిద్ధిం ప్రాప్తో యథా (బ్రహ్మ తథా౭22ప్పోతి నిబోధ మే! 
సమాసేనెవ కౌన్తేయ నిష్టా జ్ఞానస్య యా పరా || 


గీ. శ్వేతవాహన! నైష్కర్మ సిద్ది. బొంది 
బ్రహ్మమును నెట్లు మనుజుండు, వడయం గలండొ 
దాని సంగ్రహముగ బల్కు దేను వినుమి; 
అదియె జ్ఞానమం దుత్తమమైన నిష్ట. 50 


శో|| బుద్ధ్యా విశుద్దయా యుకో ధృత్యా౭2౭త్మానం నియమ్యచ | 
శబ్బాదీన్విషయాం స్త్యక్వా రాగద్వేషా వ్యుదస్యచ || 

ఆ.వె. ఆధిక శుద్ద బుద్దియె, ధెర్యమున, నియ 
తాత్ముడగుచు శబ్బమాదియైన 


విషయములు ద్వజించి ద్వేష రాగంబుల 
వీడనాడి పాండవేయమధ్య! 51 





198 శ్రీమద్భగవర్గీతామృతము 


శో 


ఆ.వె. 


శో 


ఆ.వె. 


|| 


ఆ. వె. 


శో 


వివిక్లసేఏీ లఘ్వాశీ యతవాక్కాయమానసః | 
ధ్యానయో గపరో నిత్యం వైరాగ్యం 'సముపా శ్రితః || 
వొంది విజన స్థలము, లఘు భుక్తం గలిగి 
మనసు, వాక్కాయముల నియమమున నిలిపి 
థ్యాన యో గపరుండునే, యన్ని వెళ 

అందు వెరాగ్యమును సమువాశ్రయించి. 
అహజ్కారం బలం దర్పం కామం క్రోధం పరి(గహమ్‌ | 
విముచ్య నిర్మమశ్శాన్తో (బహ్మభూయాయ కల్పతే || 
కావరంబు, బలము, కామంబు మజియు (గో 
ధము పరిగ్రహంబు దర్శ ముడిగి 

మమత లెల్ల విడిచి మది శాంతి గను వాండు 
బ్రహ్మభావమొంద బాత్రుం డగును. 

(బహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి | 
సమస్సర్వేషు భూతేషు మద్నక్తిం లభతే పరామ్‌ || 
బ్రహ్మభూతు(డెన వాండు ప్రసన్నాత్మ 

కోరండెద్ది, లేమి. గుందఈ డెందు 

సముడు నగుచు( బార్థ! సర్వభూతము లందు. 
బడయు చుండు నాదు పరమ బక్తి. 

భక్యా మామభిజానాతి యావాన్‌ యశ్చాస్మి తత్త్వతః | 
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదన న్లరమ్‌ | 

ఎ నెవండనొ మజీ యెంతటి వాండనో 

యరయు భక్షిచె యథార్థ రీతి; 

అటుల వాడునన్‌ యధార్దంబుగా6 గని 

పిదప నన్నె బొందు విమలచరిత! 


సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః | 
మదత్ర్పసాదా దవాష్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ || 


52 


53 


54 


శ 


మోక్షసన్వాసయోగము 199 


ఆ.వె. ఆశ్రయించి సతత మాధారముగ నన్ను, 

సర్వ కర్మములను సలుపు మనుజు 

డవ్యయంబు నిత్యమైన మోక్ష పదంబు( 

బొందు మత్రనాదమునను విజయ! 56 
నో చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్సరః | 

బుద్దియో గముపా శ్రిత్య మచ్చిత్త స్సతత౦ భవ || 
ఆ.వె. సర్వ కర్మములను సమ్మతి నిలుపు నా 

యందు, మత్సరుండ వగుచు నాశ్ర 

యింపు బుద్దియోగ మెల్లకాలంబు నా 

యంద మనను( జేరు మనఘచరిత! 57 
శ్లో| మచ్చిత్తస్సర్వదుర్గాణి మత్రసాదాత్తరిష్యసి | 

అథ చెత్త్వుమహజ్యూరాన్న శ్రోష్యసి వినంక్ష్యసి || 
గీ. నీదు చిత్తంబు నా యందు నిలిపి తేని 

సర్వ దుఃఖంబులను మత్రసాద గరిమ 

గడచెదవు, లేనిచో నహంకారమునను' 

నాదు పలుకులు వినవేని నాశ మగుదు. 58 
శ్లో, యద్యహజ్కారమా శ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే | 

మి థ్రైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 
గీ.  అర్హునా! యహంకారము నాశ్రయించి 

యుద్ధ మొనరింపనని యెంచు'చుంటే ఇని 

వ్యర్ణమౌ నిదు వ్యవసాయమంత, యిపుడు 

ప్రకృతియే నియోగించు నిన్‌ రణమునకును. 59 
శ్లో! స్వభావజేన కౌన్తేయ నిబద్ద స్వేన కర్మణా | 

కర్తుం నేచ్చసి యన్మోహాత్కరిష్యస్యవశో౭పి తత్‌ || 
ఆ.వె. తెలివి లేమి నీవు దేనిని జేయగా 

వలంపవో మనమున దానినే స్వ 

భావ జనిత కర్మ బద్దుండవై, పర 

వశత. జేతు ఏవివు పాండవేయ! 60 





శ 
శ; 

+ hy 
' 

| ig 
| 
at 
న్‌ 


200 శ్రమద్భగవర్గీతామృతము 


గా 
ల]! 


స్టో 


సో 


ఆ, వె. 


ఈశ్వరస్పర్వభూతానాం హృద్దకేః రున తిష్టతి | 
(భామయన్సర్వభూతాని యన్రారూఢాని మాయయా || 


యంత్ర మందు నున్నయం౦త్ర చొదకునట్ను 
లీ సమస్త భూత హృదయములను 

నిలచి యోశ్వరుండు నిజమాయచే( బ్రాణు 
లను భ్రమింప జేయు ననఘచరిత! 


త మేవ శరణం గచ్చ సర్వభావేన భారత | 
తత్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతము || 


అట్ట యాశ్వరుండగు వాని నన్ని మార్గ 
ములను శరణంబుంబొందుమి, యలమఘువర్య! 
అతని యను గ్రహమున నిత్యమగు మోక్ష 
పదము శ్రైేషమౌ శాంతిని బడయంగలవు. 


ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా | 
విమృకశై కత దశేషేణ యధచ్చసి తథా కురు || 


ఏను బల్కితి నీకునె యివ్విధమున 
గోప్యముల యందు మిక్కిలి గోప్యమైన 
జ్ఞాన మెల్ల; దీనిని సమ([గ్రముగ నరసి 
సలుపుమీ నీ యభీష్టానుసారముగను. 


సర్వగుహ్యతమం భూయశ్ళణు మే పరమం వచః | 
ఇష్టో౭సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌ || 


సవ్యసాచి! మజల సర్వ గుహ్య తమంబు 
నెన నాదు వచన మాలకింపు 

మివు నాకు మిగుల నిష్ణుండవె యుండు 
కతన జెపు వాడ హితము నీకు. 


61 


62 


63 


64 





మోక్షసన్నానయో గము 


మన్మనా భవ మద్చకో మద్యాజీ మాం నమస్కురు | 
మామేవెష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౭సి మే || 


నాదు భక్త్‌ గలిగి నాయందు మది నిలు 
నను నమస్కరింపు నను యజింప్పు 
నన్నె దొంద గలవు నాకు బ్రియుండవె 
తివి యధార్ద మిది ప్రతిజ్ఞ జేతు. 


సర్వథర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (వ్రజ | 
అహం త్వా సర్వపా పెభ్యో మోక్షయిష్యామి మా శుచః॥| 


అముల ధర్మములను ద్యజియించి నను మాత్ర 
ఎవ శరణు గను యను నిన్ను 
బాండవేయ! సకల పాప విముక్తు గా 

వింతు నిజము; విడుము వంత లెల్ల. 


ఇదం తే నా 2తపస్కాయ నా౭భకాయ కదాచన | 
న చా౭శుశ్రూషవే వాచ్యం న చమాం యో౭భ్యసూయతి | 


తప మెజుంగక, భక్తి తలపును గనక, శు 

శ్రూష లేక నన్నసూయ బుద్ది 

గనెడి మానవునకు6 గవ్వడి! యీ శాస్త్ర 

మెప్పుడేనిం గాని జెప్పం దగదు, 

య ఇడం పరమం గుహ్యం మదృక్తెష్యభిధాస్యతి | 
భక్తిం మయి పరాం కృత్వా మామేవెష్యత్యసంశయః || 
పాండవేయ! యిట్టి పరమ గోప్యంబు, నా 

భక్త జనములకు నెవా(డు దెలుపు 

వాడు పరమ ఖక్త్‌ వడసి నాయందు, ని 
సృందియముగ నన్నె వాందు చుండు. 


201 


65 


66 


67 


68 


టి తావు తము 





సో 


యు 


గ్‌. 


నక. 


Wy 


భవితా న చమే తస్కాదన్యః ప్రియతరో భువి || 


Wy 


న చ తస్మాన్మనుష్యేషు కళ్చిస్మే ప్రీయకృత్తమః | 


అతని కంటె మనుజాలందు నాకు బియంబు( 
గలుగం జేయు వాండొకండు లేడు; 
వీని కంటె నాకు బ్రయతరుండింక మీద 
గలుగ బోండు మటీ యొకండు విజయ! 69 
అథ్యేష్యతే చయ ఇమం థర్మం సంవాదమావయోః | 
న తేనాహమిష్టస్స్యామితి మే మతిః. || 


“గ 


అవని ధర్మ సహితమగు మన యుభయ సం 


గ క నయచరిత్ర! ie 
శ్రద్దావాననసూ యశ్చ శృణయాదపి యో నరః | 
సో౭పిముక్తశ్శుభాన్లో కా స్రాప్నుయాత్సు ణ్యకర్క౭ణామ్‌ || 
ఎవండసూయ నుడిగి యీ శాస్త్రమును జాల 
శ్రద్ద నూని వినంగంజాలు, వాండు 
ల వ్యడీ! విముక్తిం గని పుణ్యకర్ములు 
పాందెడు శుభలోకములను బి న్‌ ల 71 
కచ్చిదేతచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా | 
కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనజ్ఞాయ || 
శేతవాహన! నేనివ్ను చెప్పి యున్న 
యతి రహస్య శాస్త్రంబు నెకాగ్రచిత్త 
మునను వింటివే! యజ్ఞాన జనితమైన 
మోహమంతయు నశియించి పోయె నొక్కొ! 72 
అర్జున ఉవాచ 
నష్టో మోహః స్కృతిర్లబ్దా నాం! 
సన్హేహః కరి రిష్యే వచనం తవ || 


2 2 హక ఎకో శస్ట- 


మోక్షసన్వాసయోగము 203 


i te ce sn య Foe 


ఆ.వె. 


అర్హును(డు చెప్పు చున్నాడు. 


నీ యను గ్రహమున నెటీ నశియించె నా 
మోహ మెల్ప, స్కృతిని బొందినాండ; 
సమసి పోయె సకల సందేహములు, నీవు 
చెప్పినట్లు కృష్ణ! చెయ నుంటి. 73 
సళ్చాయ ఉవాచ 

ఇత్యహం వాసుదేవస్య పార్టస్య చ మహాత్మనః | 

అరవోదమునుమే శోష మద్భుతం రోమహర్షణమ్‌ || 


సంజయుడు చెపు చున్నాడు. 


అవనినాధతిలక! యాశ్వర్యమును గగు 

ర్పాటు( గలుగ జేయు పావనమగు 

జ మహాత్ములెన కృష్ణ విజయుల సత 

వాద మెల్ల విన్నవాండ ప 74 
వ్యాస ప్రసాదాచ్రు తవానేతద్గుహ్యతమం పరమ్‌ | 

యోగం యోగేశ్వ రాత్మృష్టాత్సాక్షాత్క ధయ తస్స్వ యమ | 

వ్యాసుని యును (గ్రహమున ని నతిరహస్య 

మైన పరము. యోాగంబు, స్వయంబుగా ట్‌ 

చించు యోగేశ్వరేశుండౌ కృష్ణు వలన 

విన్నవాండ నింతయు( గురువిరవర్య! | 75 
రాజన్‌ సంస్కృత్యసంస్కృత్య సంవా దమిమమద్భుతమ్‌ | 

కేశవార్షునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః || 
అద్బుతంబును బజావనం౦, బనరంగ వరలు 

వాసుదేవ ఫల్లునుల సంవాద మును 

నందిని స్మరియించి స్మరియించి మాట్‌ మాటి 

కందు చున్నాడ సంతోషమవనసినాథ! 76 


204 శ్రీమదృగవధ్గితామృతము 


నో 


తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరః | 

విస్మయో మే మహాన్‌ రాజన్‌ హృష్యామి చ పునః పునః ॥ 

అవనివాల! యత్యద్భుతమై వెలుంగు 

వాసుదేవుని విశ్వరూపంబు నాదు 

మదిని స్మరియించి స్మరియించి మజల మజల 

నమిత విసయమును ముదమందు చుంటి. 77 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ణరః। 
తత్ర శ్రీర్విజయో భూతిగర్రువా నితిర్మతిర్మమ || 
ఎచట యోగేశ్యరుండెన కృష్ణుండుండు 
గం ధనుర్గారియౌ వార్తు( డెసంగు చుండు, 
నచట శ్రీయును, భూతి, జయంబు, నీతి, 
నిశ్చయముగం గల్లు నటంచు నెం దలంతు. 78 
ఇతి శ్రీమహాభారతే శతసాహగసికాయాం సంహితాయాం౦ 
వెయాసిక్యాం శ్రీ భీష్మ్కపర్వణి శ్రీ భగవద్గీతా 
సూపనిషత్సు (బహ్మవిద్యాయాం యోగశా స్తై 
శ్రీకృష్ణార్ణునసంవాదే మోక్షసన్నాసయో గోనామ 
అష్టా దశోz ధ్యాయః 
శ్రీకృష్తార్ప ణమస్తు. 
ఇది శ్రీ రాధాకృష్ణ భక్తి విచిత్ర భారద్వాజసగో త్రాప 
స్తంబసూత్ర బాపట్ల వంశపవిత్ర విరయామాత్య 
పుత్ర భక్త కవివిధియ హనుమంతనామధేయ 
ణీతంబె న శ్రీమద్భ గవద్గీతామృతయో గ 


Es FE 


a 
అల 


శాస్త్రంబను పద్యకావ్యంబున 
మోక్షసన్నాసయోగమను 
అష్టా దశా ధ్యాయము. 
సర్వము సమాప్తము. 
ఓమ్‌ తత్సత్‌ శ్రీకృష్ణపర (బహ్మార్ప్చణమస్తు. 


(( 


త ———- 








రల 
ల 
వ 
ల్‌ టై 
త్‌ 
“ టీ 
వీ 
లం 
aD 
Uy 
af 
జ గ 
" టై 
we 
క నో 
శ గ 
న 
జ 


gla 


1973 నుండి ఆధ్యాత్మికా భివృద్ధికి, శ్రీ సాయిబాబా తత్వ ప్రచారమునకు తొద్ప్చడు 


A లో 
Ct క 





రు 600-00 విలువగల పుస్తకములు ఉచితము - త్వరపడుడు. 


శ్రీత్రిత్రీ H.H.BV నరసింహస్వామి (Founder [.5.5 , Madras) గారి 


బో ' jE. al టీ జులో ౧ rd 
1  ఏఅయశిష్యులు. నీ సాయి సారస;త వాచసాతి- నీ షరీ సంసాన ఆసాన ఆం|ధ 
ర న క 0) cs టు ఎ 


* 


ల్‌ 
న్‌ 
ఖ్‌ 
oh 
ల 
న 
ళం 
ole, 
6 Ss 


ote, 


జీ 

కో చస! గత 

లట లా 
| UE 


క! 
న ఎద్వాంస - ఉభయ భాషాప్రవిణ - శ్రీ సాయి భక్త శిఖామణి బిరుదాంకితులు. 





ఎమి! నిన్నుపేక్షింతునా? 


ANF 


కారా 


ఇవి రెండు భాగములు 


ప్రథమ భాగము: 18 ప్రకరణములు. 440 పుటలు, డెమీ.... చు. 80/- 
ద్వితీయ భాగము: 32 ప్రకరణములు 584 పుటలు, డెమి... రు. 98/- 
II వహ ee రు. 53/- 
ర క రుణ: 245 పుటలు తె ne రు. 62/- 
శ్రీ సాయీనాధ బోధామృతము: 643 సూక్తులు...... ౨౨ 22 రు. 53/- 


సవములు: 136 పుటలు, శక్రొను.. ....... రు. 1 7/- 


అజా 


శ్రీ సాయిబాబా పూజా 
ప్రేమామృతము (నారదభక్తి సూత్రములు - వ్యాఖ్య) ..... .... రు. 80 00 
ఏట నారాయణ నో త్రముతటరి పాపా ంట్ల రు. 26 00 
శ్రీ సాయి బాబాకూడా దేవుడేనా (సండేహనివృత్తి) ...... ....... రు. 25.00 


శా లో కో టో ఇగో పలల AN షల కస 
MF NF గ గ లో yy SY మోటు MY YM eT en Rn nr Tin mes Fm తా టు ల చల అ కు 
జన అలన OS స్స బక బా ప్లై Aula? శతా రాజు ఆజా ముబ్య నయా లల్ల ములు ధాలు ధాతా రాలు వాలా వాలా కాన కలు 


ఇ 






వో 
చున శీ 


ఆ వ్య 


స్ప గో త్తి 
జము టి 


5 00 


వ. 


స 


హ్ష్‌ 

ఏ 
జ 
గ్‌ 

క 


ల WW, 
a షల We టో టు శ ఖ్‌ 
షు లూ Why Oy Wy We We Yh Wy య Wy ము బల mae mr సా 
ఉక్‌ గక. ఉల ఇల్‌ ఇగ కక ఇని. ఇల VU Ur UH యె ల బం లా గ లం fm fd ee అత్తా వైశ్యా శ PN 
YETI ALOR ae Aa a ERR RO 


>: 
ws 
s3 


3.00 


పతర 


2 00 
2.00 
2500 
1000 
6 8 
19.00 
.200 


5:00 
రు. 2.00 


mE 
ఎ సో 


4లో 
Uy. 


wey 
ద 
sv 1 08 


3 

రు 

ను. 
గొంుచు కొ 


క్‌. 


యు విరాళ 


Sus తం 800 
క 


ఎ 

య్‌ 

జో 
(ల 


బగు 


fal 


(Art Paper టు 


reer రు. 1016.00 


.9 


* 
* 


ణ్‌ 


VR వునా బుస వగ ne Ne Aa Cate Ate Nae uC alae 9 


శా 


(| 


“ 
(wl 
సకములు5 ఉచితము. 
గ 


అ= 
జప 


శ్లో 
Mea 

ల 

గీ గ్‌ 
Cy క 


లో ఖీ (శు 
జ సదురూ! క చింత... ఇ 5 ఖల వ ఖ శ జ ౩ ౪ వ ఇ వి థి 2 ఇ 9 ౩ ఇ ఉ కి * ఉ ఇ ఇ ఇ వ ఇ 8 క ఇ క క ఇ 
వ 
ఖా కా 


న్‌ 

లో 
అచు | 

ఎ 


సాయినాథ స్తోత్రము .......... 
స్తో 


సౌ 
(a 
శీ పాయివేవ శతకము.........౨౨౨. 

(త 

హ్‌ 
క్ర 

నౌ 

క 

చీక చరి 


(1 
నీ అఆదితంాహుదయము........ లలల 


లో 


) wg) £2) 43) 43) 43) 4) జత) ఉత) అధ) ఫై శత) వ 


మె 
మహారాజ వోషక సభ్యత్వము 


మ. ue (a CT 

శ అ 3“ గై వే జే (1 

బ్ర. ఆ సు ఈర Te WII Sw A 0 నం WO టి నస 
జై a 

"లా జా జా లా లా గ ఇ (౫౫ ౮4 న్న ఇ Cy 0 ౮ ఆ 3 మెగ 

FIRS 

4) 
Ns, WW VU Us Va WH  Wfa Mp MYA WO SE ND MS ME, MG, AT Wa Va We Ws Wa Wr UW Wr Wr AW Wa 3S 

a Vy ey] Lf ws Ve ed క = m= cm జమా మయా. తా అంటాం tt DE ROE 3 De ౧ న టా నాలా Sr సమతా DE we “ఈ కాచి Ee వాచా చా ణి 
pn et వాకా వత్తా మకా దాత పూర్తి శో Fy TI fi fo బా Fas Few fae foe fa fr TI FIN fet fo క fan య Fyne Hawt faye fw f Fe TI OW TY 
ల్‌ ఇ శో CE " 


r ౮ థి Cy 
ల ట్ర | త్‌ే 9 ( వే 
Vs a) 4 


ఓ నో 
శవ Pr Gh fr 2 ॥ జ్‌ 
/ 36: (= (క్‌ a క్‌ 3 an 


| 


- 
f 

uy న | x [౯ § RO } f ౬ 1 3 లచే 

sp "3 wR a 3 హ్‌ | 3 శ్ర + శ్ర! i: | శీ 

nh క్‌ చే wa "3 LE p 3 |) 3 JY 4 షన 


i శ్రే 4 ale 
ళ్‌ గ కాలో ల్‌ చే 
53 | 


క v3 ; (0, ళల ( ర ale, 
| వ ఈతే ల ఫ్రా 5 EE i 
nD / ~2 (ల “3 (0 | 
Uy 3 ౭ గ | 3 న i 
the వ 1. (. EY xp Ne) వ a 
[|] . 3 రిచి చ ల్‌ 
#3 3 గ ర 0 
34 ‘3 i Fay) UY 
WS v3 x3 £ a 


న్‌ 
యా 
గ 
యీ 
—0 
[a 
జ 


వ్‌ 
ష్‌ 


[ఏ 
13 


టి 
State Bank of India, Bapatla Branch ముప, 


Payee గా 


య 
గు 
| 


రు 
౮ 


x3 


ము 
“Es 
కరిం 
BFE 
ఇ ణ్‌ టి గ్గ జ 
ఒక ప్రతి మికు ఉచితము 
ర 


Mees epee 
కము 
ర 


ere! 
33 

3 
13 
౨ 
x2 


ళా 


2 
మనియారరు లేక Andhra Bank 
6 చెక్కులు స్వికరి 


లా 
స్ట 
అరాళములన 
సకములు చేరినటు కార్త 


లో తో 

ఎం) ౧౨ 
వనే 

సాధా 


పై 


వ్రాయవలెను. , 
10.మీ పరిచయులను సభ్యులుగ చే 


జీవిత) సభ్యత 


త్ర 
0-10 
worse 
పు 


వి 


నభో 
7 తపాలాఖర్చులు అదనము. రు. 50 00 
శ 


8. చిరునామా మార్పులను తెలు: 


S 
యు 
($3) 
33 
భ్‌ 
న. 
౧ 
పౌ 
1౧ 


తేది: 17-6-2001 
Ph 08643-50165 


ల్‌ 
se 2 ; _ 5 fi 
జ 3 ష్‌ రా sis 
§ 6 శా ( ల. { శ నే శ 
une 
rs Va అ గ్‌ a7 See అప ల యా Me ఇమా ఇల్‌ MY SP, లో, పె అన్‌ రు అ క షన యె రత rs re ay కల షత నూ sep Nip rs గన్‌, Fr Wp UW >on ఇ, జూ AF ra ws Ve నష Se ఉట 
“jp అదరక మకా బక జ చా సగ క రా జ స బిశాల్తెచాజ్య ఉస్హై సం అస్హ సం NY చన అలన అనో నై తానా అచ కా బకూత కూలి చాలు ఈ wy జై నూన బు సా wy బధాష్ణా్రబు స ఆప ల వపా 





రాట) బత ఇన 0 ఇన? Cus ఇట Cus) Cais ఇత? Cea) V9 ఇజం CNV) Cus’ Cals Cu} జకం ఏ ఇం Ca? CRA 0 ఇల? ORO Cas) Caso Cua బో? Cys Cus Cis టా? wr 
వయ AE AD AE డం Dr AD AO చక త చ ళు దాటక డో = కంల O99 AFD Ar DUDA D4 4 4» 4» > bo 4» 4» > 4 
rR SSL SSS SSCS ప్‌ త్‌ కళంక STS SSS 





eG” 4 తటే, అల. ళు ఇ వేటి . 
A ip ళ్‌ PD 
: |! 3 ళ్‌ 

rf 


CN ATT 
Cay 
ద్‌ 
a 
గ్ర 
జ 


1 


eyes 
me 


ఇ 


సీ 
Yo 
TL 








age 


అవదా 
స్ట 
య] స్ట 


చురణ కర) 


nr; 


పడ by iG: 
ws లో x కే 


(| 
క 


పొవనవౌ నీ 


శ 
లి 






శఅఈచి 





ధర నమ్మి కొలుతు గృషుగను తండ్రీ! హనుమా!!! 


స్ట. 
3 న 
స టి ఇ x 
న 2309 Sa 
న 33 8 
Ke 338 క 
a2 3 


రచయత 
కీ.శే, శ్రీ బాపట్ల హనుమంతరావు పంతులుగారు 


నే రే న్‌ ల! వత్‌ ఇట “పశ కర ee శకి కటా js? బక క Fy? తి LU ey ESD) sc 756 CE ళో 
AGREES చా నిదా నిడాముడా డా డా IE మడమల NEES NENG 
(తన CAI నం గు CARICA CHW) CEN CHW EEO GIGI): 


HE EOE cee: aS కట rity హాల్‌ గ హని స ఇతెకె పటల ళా లవీచీ దస 4న కకం సా 
నో 
(గ గ చ్‌ * AG ea he NE ey ల రక! tt 3 
వణ 
గి అ? 
క్షం 
ays | / 
శ్రీ 


క్స్‌ (మూలము - తెనుంగు పద్యము) 





షో రచయత: 
రడ క్‌, చే. శ్రీ బాపట్ల హనుమంతరావు పంతులుగారు 
ae = 


వ ప్రచురణకర్త: 

వ శ్రీ బాపట్ల వేంకట పార్థసారథి 

శ్‌ స్వస్తిశ్రీ వృష- భాద్రపద శుద్ధ ద్వాదశి, 

న్‌ గురువారము (శ్రీ వామన జయంతి, 30-8-2001) 

yg రచయితగారి శత జన్మదిన మహోత్సవ కానుకగా ఆవిష్కరణము. 


SENT IS SENDS EE eT త ల దొండ + క ధాం క 3 దారాల తధా? CHRISSIE DS బాన 4 YDS STS CTD SCY * 2 TDs Yr | 
| BIN హీ కె గ్ల ల) జె | 

శ ఇర CNY) END GHW రత ఖు CEN రజ యి గతో 

ళ్ళ లా చ= ఇల బన hin, యా జక చ లో ఆ గ్ట్‌ “౨ ఓల. ga జో జ వృ బ్రైన్‌ “వష కచ్చ బైన “ఎ TL ఈ జట్‌ చ చ్చలా tay Pas జనా క గే 











